రచన; 


కావ్యకళాప్రవీణ , సహజ కవితాకళాభిజ్ఞ 


డా.చింతలపాటి మోహనమురలీక్యష్ణ 


డా. చింతలపాటి మోహనమురళీకృష్ణ 


సర్వహక్కులు గ్రంథకర్తవి 


ప్రథమముద్రణ : మే , 2024. 
ప్రతులు : 100 
వెల :రు. 60 


(ప్రతులకు : 

డా.చింతలపాటి మోహనమురళీకృష్ణ 
23-175 ఏ, రామానాయుడుపేట 
మచిలీపట్నం - 521001 
(చరవాణి : +91 6303885869) 


మున్చుడి 


వాజ్మయి ఖండకావ్య రచన నేను క్వీన్స్‌ లాండ్‌ లో ఉండగా చేశాను. ఆ రోజుల్లో 
వేర్వేరు దేశాల్లో ఉండే తెలుగువారు తీరికవేళల్లో రకరకాలుగా కలిసే సందర్భంలో అంతర్జాలంలో 
నేను మెల్‌ బోర్ష్‌ లోని “తెలుగుమల్లి” రావు కొంచాడ గారిని, ఇంకొందరు మిత్రులను కలిశాను. 
వారు తెలుగు పద్యాలను వ్రాసే ప్రయత్నంలో ఉన్నారు. తటవర్తి కల్యాణచక్రవర్తిగారి వద్ద పద్యవిద్య 
నేర్చుకొంటున్నారు. వారిని చూచి నాకూ ఉత్సాహం కలిగింది. నేను కూడా వారితో కలిశాను. 
అయితే అప్పటికే కొన్ని పద్యకావ్యాలు వ్రాసి ఉన్న నాకు వీరి ప్రయత్నం మంచిప్రోత్సాహాన్ని 
కలుగజేసింది. అందువల్ల నేనూ వారితో సమానంగానే కలిసి నడిచాను. ఆ సందర్భంలో ఒకరోజు 
కొంచాడవారు అందరికీ ఒక సవాలు విసిరారు. అందరూ తలొక పద్యకావ్యాన్ని వెంటనే 
మొదలుపెట్టి వ్రాయాలని., వలైనంత త్వరగా వ్రాసి చూపిస్తే దానిని తాము ముద్రింపిస్తామని 
ఆశ పెట్టారు. నేనుకూడా అందరినీ ఉసిగొలిపాను. కానీ ఆస్టేలియాలో పనీపాటలేకుండా తీరికగా 
ఉంటున్న నేను మాత్రం వ్రాయకూడదా అని నా కనిపించింది. అంతే. . . అప్పటికప్పుడు 
మొదలుపెట్టాను. నిర్విరామంగా 25 శీర్షికలు వ్రాశాను. పది రోజుల్లో 342 పద్యాలతో “వాజ్మయి” 
ని పూర్తిచేశాను. ఇదంతా 2020 లో జరిగింది. అప్పటికి “కరోనా” మహమ్మారి ప్రపంచమంతటా 
వ్యాపించి మారణహోమం చేస్తోంది. ఆ సంగతి తలుచుకుంటేనే భయంతో చచ్చిపోయే రోజులు. 
అందుకని దృష్టి మరల్హుకోవటానికి వేరేవో అంశాలను తలుచుకొని వాటిగురించి ఈ కావ్యంలో 
వ్రాయటం జరిగింది. మానవజన్మ ఎంత క్షణికమైనదో ఆరోజుల్లో ప్రతిక్షణంలోనూ 
మారుమోగుతూఉండేది. ఆ పరిస్థితులలో మనసును మళ్లించుకొని, ఒకరకంగా నిగ్రహించుకొని 
వ్రాసిన రచన యిది. ఆదర్శంగా కావాల్సిన కావ్యసామగ్రిని సమీకరించుకొనే ద్యష్టిలేదు. 
రసపోషణగురించిన విమర్శలేదు. ఈ అభిప్రాయాన్ని నేనే మనవి చేస్తే ఆపాటి పరిశీలన 
చేయలేనివారుకూడా ఇదేమాటను ప్రచారంచేయవచ్చు. అయినా నిబద్ధతగల రచయితగా 
ఆత్మసమీక్ష చేసుకొంటూ చెప్పాను. ముందుచెప్పినట్లుగా 25 శీర్షికలతో వ్రాసిన కావ్యంనుంచి 


15 శీర్షికలను 200 పద్యాలతో తీసుకొని ఇప్పుడు “వాజ్మయి” కావ్యంగా అందిస్తున్నాను. 
మిగిలినవాటికి మరికొన్ని వద్యాలను కలివి వేరొక కావ్యంగా అందిస్తాను. 


ఈ కావ్యావిర్మ్జావానికి ప్రేరకులైన ఆస్టేలియా తెలుగువారికి కృతజ్ఞతలు 
తెలువుకొంటున్నాను. జన్మభూమి వానులకు ఎల్లవేళలా క్యతజ్ఞడనయ్యే ఉంటాను. 
భవదీయుడు 


5, జనవరి, 2024. డా. చింతలపాటి మోహన మురళీిక్య్ళష్ణ 


అశయాంంలజయాంంలజయాలం 


సాహిత్య విద్భాప్రవీణ, సాహిత్య విశారద, 
డా. రాయప్రోలు వేంకట కామేశ్వర శర్మ. 


లఎం.ఏ.,(ఇల.,ఎం.ఏ.,(త. ఎం.ఏ.,6(సలు 


ప్రభుత్వ అటానమస్‌ కళాశాల , రాజమహేంద్రవరం 


ఆల్మీయ నివేదనము 


సంస్కృతాంధ్రాంగ్ల భాషావిశారదులు, కవిపండితశ్రేష్టులు, విశ్రాంత ఆంధ్రోపన్యాసకులు, అవిశ్రాంత 
సాహితీ కృషీవలులు, దా. చింతలపాటి మురలీకృష్ణగారి కలం నుండి జాలువారిన “వాజ్మయి” అనే 
ఖండకావ్యాన్ని పూర్తిగా చదివాను. 

ఈ కావ్యంలో 15 శీర్షికలలో 200 పద్యాలు ఉన్నాయి. వీరు * సామాజిక బంధాలు, ఆధ్యాత్మికత, 
ప్రకృతి, మతం, సత్యం వంటి విభిన్నమైన విషయాలను తీసుకొని హృద్యమైన పద్యాలను రచించారు. 

వీరి కవితాధార నిరర్ణళ రసప్రవాహర్సురి. సుమధుర భావ విన్యాసంతో సరళమైన పదబంధాలతో 
సాగిన ఈకావ్యంలోని ప్రతిపద్యం ఒక ఆణిముత్యమే. అందరికీ తెలిసిన విషయాలనుకూడా అనూహ్యమైన 
అందంతో ఆవిష్మరించటమే కవి ప్రతిభకు నిదర్శనం. తమ కావ్యంలో అటువంటి ప్రతిభను కనపరచిన 
ఘనపాఠి-శ్రీచింతలపాటి. 

“వ్యక్తిత్వం” అనే ఖండికలో రాముడు, భీష్ముడు మొదలగు మహాపురుషుల స్వభావాన్ని వర్ణిస్తూ 
ఆదర్శమైన వ్యక్తిత్వం ఎలా ఉండాలో సోదాహరణంగా , సాలంకారంగా వివరించారు. 

“మతం” అనే ఖండికలో * సిద్ధాంతములనున్న భేదమొకటే చింతింపగా పండితుల్‌ ” వంటి 
పద్యాలద్వారా నేటి సమాజానికి అవసరమైన మత సామరస్యాన్ని ప్రబోధించారు. 

“మాగాణి” లో “అన్నమునిచ్చు భూమి మనుజావళికిమ్ముగ జీవమిచ్చి = =. =. ” ఇత్యాది పద్యాలద్వారా 
భూమాతపట్ల, రైతులపట్ల మనం కృతజ్ఞులమై ఉండాలనే విషయాన్ని ఉత్తమ కావ్య లక్షణమైన ధ్వని 
రూపంగా తెలియజేశారు. 

ఈవిధంగా సామాజిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని అలంకారములు , ధ్వని, చమత్మారము 
వంటి ఉత్తమలక్షణాలతో సహృదయ హృదయంగమంగా “వాజ్మయి”ని వెలయింపజేసిన సుకృతి శ్రీ 
మురళీకృష్ణగారు. 

వీరు మరిన్ని సాహితీకుసుమాలను రసజ్ఞలోకానికి అందించాలని, భగవంతుడు వారికట్టి శక్తిని 
అనుగ్రహించాలని ఆకాంక్షిస్తున్నాను. 


సుధీవిధేయుడు , 
కొవ్వూరు, (రా. వేం. కామేశ్వర శర్మ ) 
ర్‌ ,జనవరి, 2024. రాయప్రోలు వేకట కామేశ్వర శర్మ 


69 


“భాషాప్రవీణ” 
మద్దూరి రామమోహనరావు., 
ఎం.ఏ., ఎం.ఇడి., 


అఖిప్రుయయు 


“ఇద మంధం తమ: కృత నం జాయేత భువనత్రయమ్‌ 
యది శబ్దాహ్వయం జ్యోతి: ఆ సంసారం న దీపష్యతే శ 
- ఆచార్య దండి. 
శబ్దం అంటే వేదం. తొలివాక్కు. పరమాత్మ సంబంధమైన జ్ఞానం, ఓంకారం. వాగర్గాలే 
పార్వతీపరమేశ్వరులు. వాగర్థాల సమూహమే వాజ్మయం. వాజ్మయి అంటే సరస్వతి. అట్టి వాజ్మయీదేవత 
పాసించి, తద్వారా ఓంకారంలో లీనమైపోవటమే మానవుడి కర్తవ్యం. ముఖ్యంగా కవులకు ఇదె 
అనుసరణీయమైన విధానం. వారు ఆ మార్గంలో వెళ్తూ పాఠకుల్నికూడా తీసుకొని వెళ్తారు. ఆదికవియై 
వాల్మీకినుంచి ప్రిరంభమై , కాళిదాసాదులచేత కొనసాగించబడిన ఈ వాజ్బయోపాసన ఈనాటికీ కవుల 
అదర్శప్రాయంగా నిలిచింది. 
ఈ “వాజ్మయి” ఖండకావ్యకర్త మిత్రులు శ్రీ మురళీకృష్ణగారు కావ్యంయొక్క బాహ్యరూపమేదై ఇ 
2 ంతర్లీనంగా సరస్వత్యారాధనే ఈ “వాజ్మయి”లో భాసిస్తున్నది. ఇందులో పదునైదు శీర్షికలున్నాయి. మొదటి 
ఖండికలో కవి సరస్వతిని తన హృదయపీరిక పైకి ఆహ్వానించి స్థాపించుకున్నారు. అమ్మ కరుణాకటాక్షం ఇ 
టే ఏ విషయం కళ్ళ ఎదుట స్పష్టంగా కనిపించదు? కవియొక్క పూర్వజన్మ సుకృతాన్నిబట్టి లభించే అతనియొక్మ 
ప్రతిభా వ్యుత్పత్తులమేరకు ఆ దర్శనం లభిస్తుంది. అందువల్ల మానవాళికి మేలు ఒనగూడుతుంది. 
ఈ కావ్యంలోని ప్రతి ఖండికలోను పద్యరచనలో ధారాశుద్ధి , చెప్పదలచిన విషయంలో సూటిదనం, 
పస్ఫుటమౌతున్నాయి. కవి లోకజ్ఞుడు. కావ్యప్రయోజనాన్ని సాధించటంలో “వాజ్మయి” సఫలమౌతుందని 
ఆశిస్తున్నాను. 


- మద్దూరి రామమోహనరావు 


ఇందులో శీర్షికలు 


1. వాజ్మీయి 
2.వాగరీశా 
3.వారాహీ 
ఉ4.అగుబంధాలు 
5.మాగాణం 
6.గణసంగతి 
7.భ్రమరగీతి 
8.ప్రక్యతి 
9.మతం 
10.సత్యం 
11.వ్యక్తిత్వం 
12.నాంఘికం 
13.కులం 
14.యువత 
15.యువతి 


అలాజ్బయి (ఖండకావ్యము ౫ 


శ్వ లో శ్వ 


7 DEAD 
శా. శ్రీకారమ్మును ముందునిల్పి కవితాసింహాసనమ్మందు ని 
న్నే కూర్చుండగ విల్చుచుంటి నిట వాణీ ప్రీతిమై వెంటనే 
నాకై వచ్చి మనోరథమ్మిడుము విజ్ఞానార్థినై కోరితిన్‌ 
నీ కళ్యాణరసప్రపూర్ణ పదసాన్నిధ్యమ్ము నెవ్వేళలన్‌ 1 
వాజ్మయి అంటే వాకులమయమైనది. సరస్వతి. ఆ తల్లిని ఆహ్వా నిస్తూ ఒకసింహాసనాన్ని 
చూపిస్తున్నాను. దానిముందు శ్రీకారాన్ని నిలిపాను. ఎందుకంటే మన సంప్రదాయంలో శ్రీచక్రం 
౦ది. అమ్మవారు శ్రీచక్రసింహాసిని. కనుక ఆ తల్లివచ్చి ప్రీతితో ఆ సింహాసనాన్ని అధిష్టింి 
పాఠకుని మనోరథాన్ని తీర్చమని కోరుతున్నాను. విజ్ఞానార్థినై నేను ఆ తల్లిపాదాలవద్ద ఉండాల! 
కొరుకొంటున్నాను. 
ఉ. కమ్మని పద్యకల్పనము కావ్యసుథామయసంభృతమ్ము ; ని 
కృమ్ముగ నీ ప్రసన్నరసకాంక్షయె నా హృదయానుభూతిలో 
తెమ్మెరల ప్రవాహము యధేచ్చ చెలంగగజేసి భావముల్‌ 
క్రమ్ముకొనంగ తీర్చును; సరాగములాడును శబ్దసంగతుల్‌ 
కమ్మనిపద్యం అనేది అమృతమయమైన కావ్యాలను సృష్టిస్తుంది. ఆ కావ్యాలను చదివితే 
నునస్సుకు ఆనందం కలుగుతుంది. సంతోషకరమైన భావాలు అలలు అలలుగా మనసులో 
ప్రవేశిస్తాయి. ఆ కావ్యంలోని శబ్దాలు మనస్సును ఊగులాడ జేస్తాయి. ఊహలతో సరసాలాడతాయి. 
శా. అమ్మా! శారద నీ కరుణాకటాక్షములతో నత్యంత సంస్మారినై 
సమ్మాన్యమ్మగు బుద్ధినొందెదను; భాషావేశమున్‌ పొంది లే 
శమ్మున్‌ గర్వములేక శాస్తసమితిన్‌ సర్వమ్మునున్‌గ్రోలుచున్‌ 
సమ్మానమ్మున నిన్ను లో దలతు నీ సాన్నిధ్యమున్‌ పొందగన్‌ 38 
శారదాదేవి కరుణాకటాక్షాలవల్ల |ప్రతివ్యక్తికీ సంస్కారం కలుగుతుంది. గౌరవనీయమైనబుద్ధి 


కలుగుతుంది. భాషావేశం కలిగి, అహంకారం నశించి సర్వశా(స్తాలను చదివే వీలు 
కలుగుతుంది. ఆ సరస్వతీదేవి అనుగ్రహం కలిగితే మనస్సు ప్రశాంతిని పొందుతుంది. 


శా. తల్లీ నిన్ను దలంచి కావ్యముల సంధానించి వర్ణించుచో 
నుల్లాసంబొదవున్‌ గదా జనని! యత్యుత్సాహ భావాబ్ధిలో 
త్వల్లీలన్‌ తలపోసి మేను మరతున్‌ వాంఛాఫలంబెల్ల వి 
ద్యుల్లేశమ్ముగ నీవెయిచ్చెదవు సంతోషమ్ము గల్పించుచున్‌ 4 
ద్యారంభంలో సరస్వతీదేవిని ప్రార్థించి చదవటం మొదలుపెడితే మనస్సు సాధువవుతుంది. 
చదివి నది బుజ్జికెక్కుతుంది. మనస్సు పరిణతిని చెందుతుంది. ఏం కావాలని ఆశించి 
చదువుతున్నావో ఆ ఆశయం నెరవేరుతుంది. సంతోషం, ఉత్సాహం కలుగుతాయి. తెలివివృద్ధి 
అవుతుంది 
మ. తొలినాడబ్దభవుండు సృష్టి సలుపన్‌ తొల్గొల్తగా నిన్ను లో 
దలచెన్‌ మార్గముజూపుమంచు; బుజువిద్యాశీలమే భావిమే 
లొలయించున్‌; కడుసూక్ష్మకారణము లాలోచించి నైపుణ్యమున్‌ 
విలసిల్లంగ ననుగ్రహించును; ప్రజాభీష్టమ్మునున్‌ గూర్చెడిన్‌ ర్‌ 
పరబ్రహ్మ మొట్టమొదటగా సృష్టికార్యం ప్రారంభించటానికిముందు మనస్సులో సరస్వతీదేవిని 
తలచుకున్నాడు. సృష్టి ఎలాచేయాలో తెలుపుమనికోరాడు. ఆయనకు ఆతల్లి తెలివిని 
ప్రసాదించింది. చేయవలసినపని సులువుగా చేసే చార్దం చూపించింది. ఆయన సృష్టికర్త 
అయ్యాడు. 
చం. మనిషికి బుద్ధియే వరము; మాన్యతగూర్చును విద్య యొక్కటే ! 
కనుగొనలేనివారు ధనకాంక్షను పైకొని లక్ష్మిగోరి వి 
ద్యను కడనుంచగోరెదరు; దైన్యముమాత్రము దక్కు వారికిన్‌ 
ఘనయశమింతయైన కనకంపు సిరుల్‌ లవమైన దక్కునే | 6 
మనిషి అన్నవాడికి బుద్ధి ఉండటం ఒకలక్షణం. దానివల్లనే మనుషులకు గౌరవం కలుగుతుంది. 
అది తెలియక (ప్రతివారు ధనాశతో ధనం ఉంటే చాలుననుకొని విద్యనుప్రక్కనబెడతారు. 
అలాంటి వారికి కోరికలు తీరవు. వారు ఎప్పుడూ నిరాశకే గురియవుతుంటారు. వారికి సంపదలు 
దక్కవు. 
ఉ . మానవజన్మమెత్తి పరమాణుబలంబగుమేథనొంది లో 
కాన మనోజవమ్మున సుఖమ్మునుపొందు రహస్యమింతటిన్‌ 


కానగలేని మూర్భుని ప్రకారము నేమనవచ్చు? శారదా 


వీనికి నీధృగంచల సుభిక్షత గల్గిన మేలుగల్లదే? 


మనిషిగాపుట్టి అద్భుతమైనబుద్ధినిపొంది దానిచేత సుఖపదవలసినవాళ్ళు అసలు రహస్యం 
తెలియక బుద్ధిహీనులైపోతున్నారు. సరస్వతీదేవి అనుగ్రహంలేనిదే సుఖాలు కల్గవని వాళ్ళు 
తెలుసుకోలేకపోతున్నారు. ఆ తల్లి దయయుంటేనే ఎవరికైనా సుభిక్షత(గొప్పసంపద) 
కలుగుతుంది. 
ఉ . తల్లివినీవు ; పుట్టుక నుదారతతో తగుబుద్ధినిచ్చి జా 

బిల్లినిదాకు శాస్త్రపరివృద్ధి నొసంగి యథేచ్చనేగు వి 

ద్యుల్లతవంటి శక్తినిడి తోడుగ వాక్కులనిచ్చి మేలు మా 

కెల్లెడ కల్గజేయుచు రహింపవె వాణి! మనోభివాదముల్‌! 8 
అమ్మా! శారదా! నీవు మాకు తల్లివి. పుట్టుకతోనే మాకు కావలసినంత బుద్ధినిచ్చి, ఆకాశాన్నితాకే 
శాగస్త్రపరిజ్ఞానాన్నిచ్చి, మేం అనుకున్నట్లుగా వ్యవహరించగల మెరుపువంటి చురుకుదనాన్నిచ్చి, 
వీటికి తోడు కావలసినంతశక్తిని, చక్కగా మాట్లాడగల వాక్కును ఇచ్చి ఎక్కడైనా మేం 
ప్రకాశించేలా చేయవే! 

శా. వాగ్దేవీ భవదీయదృగ్విషయ శోభాశ్లేషమున్నంత స 
మ్యగ్గీపావళి కాంతిపుంజములు సంభావించి మా యూహలున్‌ 
దిగ్దేశంబుల రమ్యవాగ్‌ర్సురిగ నుద్దీపించి వర్తిల్లగా 

దిగ్ధంతుల్‌ ఘనవేదపాఠముల నుత్తేజమ్మునన్‌ నల్మెడిన్‌ 9 
అమ్మా వాగ్దేవీ! నీ చల్లనిదృష్టి మా యందుంటే దీపావళి వెలుగులవంటి కాంతి సమూహం 
నూ ఊహలలో ప్రవేశించి ప్రపంచమంతటా గొప్ప వాక్షవాహంగా మాభాషను 
వ్యాపింపజేస్తుందని దిగ్ధంతులవంటి పండితులు ఘన, జటవంటి వేదపాఠాలతో నిన్ను 
బవిస్తున్నారు. 

శా. విశ్వమ్మంతయు వాబ్మయోద్భవము విశ్వేశుండు వాగ్దేవతా 
శశ్వత్మాంతుల లీనమౌచు సృజనోత్సాహమ్ము రూపించు లో 


కైశ్వర్యమ్మును వాగ్విలాస గరిమన్‌ హత్తించి శోభిల్లు; వా 

గ్విశ్వమ్మే ధనలక్ష్మి భూషణము; సాక్షీభూతమీ లోకమే !! 
నాజ్మయి అనుగ్రహంవల్లనే ఈ నృష్టిఅంతా యేర్చడింది. పరబ్రహ్మ ఆ అమ్మవారి 
అనుగ్రహకిరణాలవల్లనే ఉత్సాహాన్నిపొంది సృష్టికార్యాన్నిచేశాడు. ఆ తల్లిదయచేతనే లోకులకు 
ఐశ్వర్యం, మాటకారితనం, లభిస్తాయి. ఈ ప్రపంచంలో ధనలక్ష్మి అంటే వాగ్దేవతయే. 
అందుకుసాక్ష్యం ఈలోకమే. 


11 
మనం మాట్లాడేతీరువల్ల ఇరువురిమధ్యలో ఇరకాటం కలుగుతూ ఉంటుంది. అలాగే 
మంచివాడనే గుర్తింపుకూడా కలుగుతుంది. నీపాండిత్యమేమో నీ మాటవల్లనే 


తెలుస్తుంది. పాప పుణ్యాల వరుస కూడా మాటలోనే తెలుస్తుంది. మనతెలివికి 
నిదర్శనం మనమాటయే. కనుక మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. 
తే.గీ. మాట కలహింపజేయు నయ్య్మాటగూర్ము 
మనను పులకింపజేయును మనగజేయు 
మాట మరణమ్మెయౌ నవమాన మొసగు 


మాటయే స్వర్లతుల్బమ్ము మానవులకు ! 12 
మాటలవలన కలహాలు కలుగుతాయి. మంచిస్తేహం కుదిరినాకూడా నోటిమాట 
వల్లనే. మాట వల్లనే దుర్గతికాని, సద్గతి కాని కలుగుతాయి. నోటిమాటయే 


కష్టాన్షికాని , సుఖాన్నికాని ఇస్తుంది. 


శ థాదీశా 


శా. న్యష్టి స్రష్టవు ధాతవీవు; సుమనస్ఫిద్దార్థ భాగ్యమ్ము నీ 
యిష్టమ్రై తనరారు; బ్రవ్మావఖిలాండేశుండవై జీవులం 
దిష్టాయిష్టములన్‌ రచించు విధివై జివ్యన్‌ మృతిన్‌ గూర్చుచున్‌ 
నృష్టంటై వలురేఖలొత్తెదవు మా ఫాలప్రభావమ్ముగన్‌ 1 
ఈ స్యష్టినంతటినీ నస్యజించిన బ్రహ్మవునీవు. దేవతలకు , సిద్ధిపొందినవారికీ 
కావాల్సినవి ఈయటం నీకు ఇష్టం. సమస్త ప్రపంచానికీ నాయకుడవై జీవులకు 
ఇష్టానిష్టాలను అనుగ్రహించే దేవుడవు నీవు. జీవులచావుపుట్టుకలను కర్మఫలాన్నీ 
వారి నుదుట వ్రాసే విదాతవు నీవు. నీకు నమస్కారమయ్యా 
మ. భువనమ్ముల్‌ న్యజియించి జీవగణమున్‌ పొల్పొంద రూపించి వై 
భవ శిల్హాక్యతులన్‌ రచించి కళలింపారంగ చిత్రించి మా 
నవ లోకమ్మును దేవలోకముగ నన్మానించి విజ్ఞాన బం 
ధువువై నీ వలరారుచుంటి విల నీతో సాటి లేరెవ్వరున్‌ 2 
నీవు సమస్త లోకాలనున్యష్టించావు. జీవగణాలను పుట్టించావు. కలలను 
రూపొందించావు. మానవ లోకం-దేవలోకం భేదాలను రచించావు. మాకు వైజ్ఞానిక 
శక్తినిచ్చావు. నీకుసాటి ఎవరూ లేరయ్యా 


శా. నీవేరీతి లిఖింతువో యదియె మా నిక్కంపుబాగ్యమ్ము; కా 
నీ వర్థిల్లగజేయుమా యనుచు నిన్‌ ప్రార్థించినన్‌ జాలితో 
చేవన్‌ జూపుచు దిద్దబూనెదవా! ప్రాచీకర్త్మమైనంచు మా 
త్రోవన్‌ బొమ్మని త్రోసివేయుదువొ! యెంతోకొంత మేల్‌ సేయుమా! 3 


విధాతా! నీవు మా నుదుట ఎలా వ్రాస్తే అలా జరుగుతుంది. కానీ మమ్మల్ని వృద్ధిలోకి 


రానిమ్మని నిన్ను ప్రార్థిస్తే సరిచేస్తావా? మేం ఇంతకుముందు చేసిన కర్మ అని 
త్రోసివేస్తావా? మేలుచేయవయ్యా 
ఉ . బ్రహ్మపదార్ధమున్‌ తెలియువారలు లోకమునందు యోగులే 


జహ్మముగాని బుద్దిగలజీవులు గల్లిర లోకమందు నీ 
బ్రహ్మమనంగ దైవమనుభావము విజ్ఞలుతెల్హు చుండు యం 


బ్రహ్మలెరుంగలేరు బగవంతుని నిన్‌ గనుభార్యమీయరా! 4 


బ్రహ్మతత్వం తెలిసినవాళ్ళు యోగులే. జిహ్మము( వంకరులేని బుద్దిగలజీవులు 


లోకంలో ఉంటారా! బ్రవ్మాంఅంటే దైవం అని తెలిసినవాళ్ళు చెబుతారు. 
తెలియనివాళ్ళ(యంబ్రహ్మలుఎలాగూ బ్రహ్మను తెలుసుకోలేరు. అయినా మాలాంటి 
వాళ్ళకు నిన్ను తెలుసుకొనే తెలివినీయరా! 

ఉ . ఆదునికమ్ములైన యవలక్షణముల్‌ గ్రహియించినావొ! మా 
సాధనలన్ని నీకడన సత్తువనీగి నశించుచుండె గా 
నీ ధనధాన్ససంపదలు నీ కడనున్నవె? మా కుబేరులే 
యోధులు నీకు పెట్టుబడులొయ్యన నొత్తుచు గ్రుమ్మరింపగన్‌! 5 

బ్రహ్మదేవుడా! నీవుకూడా మాకన్నా ఎక్కువగా అవలక్షణాలను నేర్చుకొన్నావా? 
మేంచేసే కుతంత్రాలేవ్‌ నీవద్ద పనిచేయటంలేదు. అయినా ధనధానాది సంపదలు 
నీకులేవు కదయ్యా! మాలో సంపన్నులైన కుబేరునిలాంటివాళ్ళున్నారు. కావాలంటే 
నీకే పెట్టుబడులు పెట్టలరయ్యా! 

ఉ . ఇన్నివిధాలజీవులను యెట్లు స్యజించుచునుంటివయ్య! మే 
మెన్షికుయుక్తులన్‌ బనువ నింతకుమించుచు పై కుయుక్తిగా 
పన్షిదమొడ్డి మమ్ములను బానినలట్లుగ జేసివైచి నీ 
వన్నిటిలో జయించెదవు యంతిమజీవనయాత్రలందునన్‌ 6 

బ్రహ్మదేవుడా! నువ్వు ఇన్షిరకాలజీవుల్షి ఎలా స్యష్టిస్తున్నావయ్యా! మేం ఎన్ని కుయుక్తుల్ని 
పన్నినా వాటన్నిటికీ పైయెత్తులుపన్ని మమ్మల్ని బానిసల్షి చేసేస్తున్నావు. చివరికి మా 
అంతిమయాత్రలోకూడా నీవే పైచేయి సాధించి మా జీవన విజేతవు నీవే 
అనిపించుకుంటున్నావు. 

మ. నుదుటన్‌ కర్మఫలమ్మువ్రాసి యెటులౌనో వీని వృత్తాంత మిం 
పొదవన్‌ జాచెద నాటకంబనుచు మా భోగంబులన్‌ జూచుచున్‌ 
హ్యదయంబందున సంతసించెదవు నీ కే బాధలున్‌ లేవు; నం 
పద నీ కైవసమయ్యె నింక కొదవా వైచిత్రికిన్‌ బ్రహ్మయా! 7 

బ్రహ్మయ్యా ! మా నుదుట మా కర్మఫలాన్నివ్రాసి వడి ప్రవర్తన ఎలా ఉంటుందో ఒక 
నాటకంలాగ చూద్దామని, సంతోషపడుతుంటావు. మేం నానా తిప్పలు పడుతుంటే 


నీకేబాధలూ ఉండవు . మా దగ్గరకంటే గొప్టసంపదలు నీ చేతిలోనే పెట్టుకున్నావు. 


నీకేం తక్కువయ్యా! చిత్రం చూస్తావు. 
మ. జగమే నాటకరంగమౌను; జనమే చైతన్యమై పాత్రముల్‌ 


జగడమ్ముల్‌ జతగూడుటల్‌ సతము సంసారానురాగమ్ములున్‌ 


వెగటౌబుద్దుల తన్నులాట లునురుల్‌ వీడ్కోనునందాక నె 
వ్వగలేలా స్యజియింతు వియ్యెడల నోయీ బ్రహ్మదేవా! ధరన్‌ 8 


లోకమంతా ఒకరంగస్థలం. జీవులందరూ కదిలేపాత్రలు. వీరిలో వీరికి తగవులు 
కలయికలు. చనిపోయేవరకు కొట్లాటలు- ఎందుకయ్యా ఇలా కల్చిన్తావు? 
శా. ఇంటింటన్‌ గల గాథలొండొకటి వేరేరితిగా దోచు న 
ట్లంటన్‌ నీకెటుచేతనయ్యెను మహోల్లాసమ్ముగా సత్కవుల్‌ 
గంటంబూని రచించు కావ్యములుగా కైపేయు నేర్చన్న నో 
రంటన్‌ నిల్చిన శారదాంబ ఘనకార్యమ్మే యగున్‌ చూడగన్‌ 9 
బ్రహ్మయ్యా! ఇంటికొక కత ఏర్పడేట్టుగా - ఒకదానికీ ఇంకొకటి సరిపోనట్లుగా 
కల్పించటం నీకెలా చేతనైనదయ్యా! ఒకవేళ కవుల కావ్యకల్పన చూసి నేర్చుకున్నావా 
అనుకుంటే నీ నోటవెలిసిన శారద నీకు అండగా ఉండగా ఇవన్నీ నీకెందుకయ్యా? 
శా. లోకంబంతట విస్తరించినది యాలోకింపగా బ్రహ్మమై 
నే కోశమ్మున బ్రహ్మతత్తమొక సాహిత్యమ్ముగాదోచు నం 
దేకాంతమ్ముగ యోగవిడ్యనరయన్‌ టీపించు బ్రహ్మమ్ము; జీ 
వా కన్నార కనుంగొనన్‌ జగమె కైవల్యమ్మునన్‌ దోచెడిన్‌ 10 
బసహ్మయ్యా! ఏదో అమాయకంగా అనుకోవటమేగానీ ఈలోకమంతా వ్యాపించి 
న్షది బ్రహ్మమే కాదా? లోకంలో ఉన్న పంచకోశాల్లో ఎక్కడ చూసినా బ్రహ్మతత్త్వక 
కనిపిస్తుంది. ఇది రకరకాల సాహిత్యంగా కనిపిస్తుంది. అందులో ప్రశాంతంగా చూస్తే 
ెగవిద్య బ్రహ్మాన్ని చూపిస్తుంది కదా! కన్నుకలిగిచూస్తే ఈలోకమే కైవల్యంగా 


అబి 


కనిపిస్తుంది. ఇక్కడే స్వర్ణం మోక్షం అన్నీ ఉన్నాయి. 
శా. వేదాంతమ్మునకర్థమెవ్వడు? జగద్విఖ్యాత శక్తుక్తు లా 
మోదించున్‌ పురుషుండటంచు ధరనేపుణ్యాత్మునిన్‌! వేనిచే 
వాదమ్ముల్‌ సమసించి శాంతిగొను నా బ్రవ్మానుభావమ్ము సం 
పాదింపన్‌ వలె దర్శనమ్ముగ మనోభావాంతరంగమ్మునన్‌ 1 
అయ్యా! వేదాంతానికి అర్థమైన వారెవరయ్యా! ఈలోకంలో శక్తి, యుక్తి, అన్నిటినీ 
ఇనర్హా తిరిగి తీనంకొనే వుణ్యాత్ముడెవరయ్యా! అన్నిరకాల వాదాల 
రాంతింవ జేసేదెవరయ్యా! అటువంటి బ్రవ్మాను గమనించే అనుభవాన్ని 


ంపాదించుకోవాలి. మనోబావంలో బ్రహ్మను దర్శించాలి. 


శా. వేదంబుల్‌ గొనియాడు నెవ్వనిని బావించున్‌ నదా ఆత్మలో 
నాదంబుల్‌ నుతియించు నెవ్వనిని విజ్ఞానంబు తానెవ్వడో 
మోదస్థాన మదెవ్వడో జగతి నున్మూలించు వాడెవ్వడో 
ప్రాదెర్ధావములేని బ్రహ్మమును నే భావింతు నాత్మమ్మునన్‌ 12 
చతుర్వేదాలూ ఎవనిని కొనియాడుతున్నాయి? ఎల్లవేళలా ఎవరిని భావిస్తున్నాయి? 
సర్వనాదాలూ ఎవరిని స్తోత్రం చేస్తున్నాయి? ఆనందానికి మూలమైనవాడెవరు? 
చివరకు లోకాలను తనలో కలుపుకునేవాడెవరు? అసలు పుట్టుకయే లేని 
బ్రహ్మతత్వాాన్ని నేను నా మనస్సులో ధ్యానిస్తాను. 
సీ. నలుమొగంబులవాడు నాదవేదమయుండు 
నలినసంభవుడు నన్నేలువాడు 
స్యష్టికర్తయతండు చిద్విలానఘనుండు 


సర్వజీవమయుండు శాశ్వతుండు 
ఉపనిషత్చురుషుండు నుజ్జ్వలరూపుండు 
నుత్తేజపరుడు మహోన్నతుండు 


బ్రవ్మాండమండిత బ్రహ్మదేవుడతండు 
భాసురవాద్దేవి పతియతండు 
తే గీ. జీవకోటిని పుట్టింపజేయునతడు 
యనుభవమ్మును లిఖియించు నబ్దభవుడు 
మరలిపోనున్న సమయ నిర్మాత యతడు 
కాలపురుషుడు బ్రహ్మ నంగాతగాడు! 13 
లుగుముఖాలు కలవాడు. ఓంకార ప్రణవనాదము, చతుర్వేదవైభవము గలవాడు. 
నన్ను పాలించేవాడు. బ్రహ్మదేవుడు.అతడుస్యష్టి కర్త. చిదానందపురుషుడు. 
ర్వజీవులయందునునెలకొన్నవాడు.శాశ్వతమైనవాడు. ఉపనిషత్తులు పేర్కొంటున్న 
సురమపురుషుడు. కాంతిమంతుడు.చైతన్యవంతుడు. అన్నిటికన్నా గొప్పవాడు. 
బ్రహ్మాండమంతటా ప్రకాశించేవాడు. వెలుగులీనే నరన్వతిపతి. జీవకోటిని 
పుట్టించేవాడు. కర్మఫలాన్ని నొనట వ్రాసేవాడు. జీవి ఎప్పుడు ఈ లోకాన్ని 
నదలిపోవాలో ముందే వ్రాసినవిధాత. ఆయన సమయ నిర్మాత. కాలపురుషుడు. 


జీవులకు స్టేహితుడు (సంగాతకాడు) బ్రహ్మదేవుడు. 


aaa 


క్రీవారాహీదేవీ ! దేవతలందరిచేతను స్తుతించబడే జననీ! శక్తికి నిలయమైనదేవ 
క్షససంహారిణి! దేవతలచే పొగడబడినతల్లీ! దేవతలందరకు అధిదేవతవైన మహాతల్లీ 
నిన్ను సేవించుకొనే భాగ్యాన్ని ప్రసాదించవమ్మా! నీ ఆశీస్సులను అందించవమ్మా 
ఎల్లవేళలా మమ్ము కనిపెట్టుకొని ఉండుతల్లీ ! 
శా. ఈలోకంబున దుండగీండ్రధికమై హేయంబుగా ధర్మ క 
ల్లోలంబున్‌ బొనరించుచండె గనవే లోకంబులన్‌ గాయవే 
మేలుంగల్లగజేయుమంచు ప్రజలున్‌ మిన్నంటు తాపమ్ముతో 
కాలాత్మున్‌ జపియించుచుండె కడుదు:ఖంబెల్ల పోనాడగన్‌ 
అమ్మా! లోకంలో దుండగులు ఎక్కువై ధర్మవానిని చేస్తున్నారు. వారినుండి ధర్మాత్ముల 
కాపాడు. ప్రజలు తమదు:ఖాన్షి పోగొట్టుమని పరితపిస్తూ కాలస్వరూపుడైన భగవానుజ్జి 
జపిస్తున్నారు తల్లీ! 
ఉ . ఎట్టివిచేష్టలున్‌ సలుప నెవ్వరికైనను బుద్ధియొక్కటే 
వుట్టువు మూలమై దనరు; పొల్పుగదానిని నంస్కరించినన్‌ 
వుట్టెడి దుర్మదంబడగి పుణ్యప్రవర్తన సంఘటిల్లు; మీ 
దెట్టులనున్న యోచన నహించెడిరీతి వహించుగావునన్‌ 3 


ఎవరైనా దుర్మార్లాలు చేస్తున్నారంటే దానికి కారణం వారిబుద్ది వక్రించి ఉండటమే 


వాన్ని సంస్క రిస్తే వాళ్లకుపుట్టిన దుర్చుద్ధి నశిస్తుంది. అప్పుడు వారు సన్మార్లులుగా 
ంరుతారు. వారిలో ఓర్చు, నహనం చోటుచేనుకుంటాయి. నరిలై 
ఆలోచనావిధానం ఏర్పడుతుంది. 
ఉ. కావున బుద్ధినిన్‌ గలుగు కశ్చలమంత నశించిపోవగా 

నేవలనైన దుర్దనుల నింగితమున్‌ నవరించుమమ్మ! దు 

ర్భ్థావములెల్ల పోయి గుణవత్తరమైన వచోవిధాన న 

ద్భావన లాత్మలో విరియ ధన్యులజేసి ప్రజాళగాయవే! 4. 
అందువలన ఎలాగైనా దుర్మతులబుద్దిని సంస్కరించుమమ్మా! వారిలోని కశ్యలమంతా 


ట్‌ = 


తొలగిపోయే విధంగా మార్చి, వాళ్లలో చక్కగా మాట్లాడేపద్ధతిని , మంచి ఆలోచనా 


విధానాన్నీ కలిగించి ప్రజలను కాపాడవమ్మా! వారికి ఇంగితాన్ని కలిగించవమ్మా! 
ఉ . పుట్టుకతోడబుట్టు చెడుబుద్ధులనెట్టుల మాన్సవచ్చ నీ 
వట్టులమాన్సవమ్ము! బుణమంతయు నీభువిలోనటిర్నకొ 
తట్టుకొనంగలేదు భువి దైన్యతగూరక రక్షసేయవే! 5 
పుట్టుకతోపుట్టినబుద్ధి పుడకలతోగానీపోదని సామెత ఉంది. కానీ జన్మనిచ్చిన తల్లివి 
కనుక ఆ చెడుబుద్దుల్ని ఎలా మాన్సించాలో నీకు తెలుసు. ఆవిధంగా వారిలోని 
దుర్చుద్ధులను తొలగించవమ్మా! అలాకాకుండా మీ బుణమంతా ఈభూమిమీద 
తీర్చుకోమని వదిలేస్తే ఈభూమి తట్టుకోలేదమ్మా! భూమాతకు దైన్యతను 
కలుగజేయకుండా అందరినీ రక్షించవమ్మా! 
ఉ . పాపఫలానుభూతికి సభాస్థలి భూమిగ నిర్ణయించి పు 
జ్యోపక్యతానుభూతికి వినోది దివమ్మని పేర్కొనంగ నా 
పాప పరాగమౌ నరకబంధము నేలకుకూర్ణిపెట్టి బా 
థా పరినామ దైన్యతకు తావొనగూర్చట ధర్మమౌనొకో! 6 
పాపఫథలాలను భూలోకంలో అనుభవించుమని, వుణ్యభలాలను స్వర్గంలో 
అనుభవించమని ఏర్పాటుచేస్తే, అది ధర్మమేనా తల్లీరు నేలను నరకంగా నీవే 
నిర్ణయిస్తావా అమ్మా! 
శా. దుర్తార్గుల్‌ చెలరేగి సాధుజనసందోహమ్ము నేడ్డించగా 
ధర్మగ్గాని విశ్చంఖలంబగుచు విస్తారమ్ముగా వ్మాప్తమై 
నిర్మూలించును ధర్మమార్లమును; గానీ నీవు విచ్చేసినన్‌ 
కర్మ్శంబంత నవించి ధర్మమయమై లోకాలు శాంతించెడిన్‌ 7 
దుర్మార్గులు చెలరేగిపోతే సాధువులు బాధించబడతారు. ధర్మగ్గాని ఏర్పడుతుంది. 
క్రమంగా ధర్మ వినాశనం కలుగుతుంది. కానీ నీవు ఈ లోకంలో అవతరిస్తే ఆ 
పాపకర్మ్శమంతా నశించి లోకాలు శాంతిని పొందుతాయి. కాబట్టి అలా ఈలోకంలో 
అవతరించు తల్లీ ! 


శా. పాహీయంచు భవత్సదాంబుజములన్‌ భద్రమ్ముగాపట్టి వా 
రాహీ మమ్ములగావ గోరెదను; ఘోరంబయ్మెలోకాలు; నీ 


సాహాయ్యమ్మును కోరుచుంటిమిట మా సంకల్పమీడేరగా 


దేహీయంటిమి వేగమే తరలిరా! దేవ్యైక శక్తీశ్వరీ !! 
అమ్మా! నీపాదాలను ఆశ్రయించి మమ్మల్ని కాపాడమని కోరుకుంటాను తల్లీ 
పాపపంకిలమై లోకాలు క్షీణించిపోతున్నాయి. నీ సహాయాన్నికోరుకుంటున్నామమ్మా 
మూ సంకల్పం తీరేవిధంగా నీవు వెంటనే తరలిరావమ్మా! నీవు దేవతలందరిలో 
ఎకైకశక్తిస్వరూపిణివికదా తల్లీ! 
శా. నీ వే హేతువునన్‌ జనించితివొ గానీ తల్లి! యా హేతువే 
భావింపన్‌ కొనసాగుచున్నదిట! కోపాగ్షిన్‌ రగుల్మొల్సి నా 
డే వింతాక్యతితో జనించితివొ నేడీవేళ నారూపుతో 
నీవేవచ్చి దురాత్ములన్‌ చెనకవే నిత్మాగ్నీ సంవేదితా! 
అమ్మా!నీవు ఏకారణంచేత ఈరూపాన్ని ధరించావో ఇప్పటికీ ఆ కారణవే 
ంఘటిల్లుదున్నదమ్మా! ఆనాడు ఎలా కోపాగ్షితో రగిలిపోతూ విజ్యంభించావో 
ఇప్పుడుకూడా అలాగే అదేరూపుతో రావాల్సిన అవసరం వచ్చిందమ్మా! అలాగేవచ్చి 
దుర్మార్గుల్షి రూపుమాపవమ్మా! 
శా. నిన్నున్‌ జూచిన దుష్టవర్తనలకున్‌ నీరౌొనుదేహమ్ము; యా 
పన్నుంగాచెడి నిన్నుజూచి మది నీ వాల్లభ్యమున్‌గాంచి నీ 
కన్నన్‌ మించిన దిక్కు లేదనుచు వైక్లబ్యమ్ము పోవన్‌ రుజా 
చ్చిన్షంటై సుజనాళి నిల్బనుగదే శ్రీశక్తిసంధాయినీ | 10 
తల్లీ!నిన్నుచూస్తే దుర్మార్గులకు దేహం నీరైపోతుంది.బాధల్లోఉన్నవాళ్లు నిన్నుచూసి. 
నీకన్నామించిన దిక్కులేదని, నీ సహాయంవల్లనే తమ కష్టాలు తొలగిపోతాయని 
భావించి ఆ ఆశతో జీవిస్తారు 
నీ. చండముండానురుల్‌ చాలరన్నట్లుగా 
చెలరేగు దనుజలీ నేలనివుడు 
మనిషి రక్తమెకాదు; మనుజులప్రాణముల్‌ 
కొనగోటమీటు దుర్దనుల గనుడు 
నీతియమములెందు నిలువున గనరావు 
నెవ్వగపాలౌట నిక్కమిపుడు 


న్మాయమర్థింప నన్మాయమ్ము కబళించు 
నోరుమెదపగరాని తీరు గనుడు 


కబఆంచివేస్తోంది. నోరు మెదపకూడని రోజులొచ్చాయి. స్వార్ధంతో సంచరించే 
నృర్దజీవులు పెరిగిపోయారు. ధర్మచింతనను అణచిపేసే ఉపాయంతో దేశదేశాలలో 
దుర్మార్టులు హద్దూపద్దూలేకుండా చెలరేగిపోతున్నారు. 
శా. మీ కర్మంబని మిన్నకుండెదవొ పొష్కుయంచు కాపాడెదో 
లోకాలోకనజేసి ధర్మగతి నాలోకింతువో లేక యిం 
తే కాలమ్మని చప్పరించెదవాొ నీతిన్‌గూర్చి చింతించెదో 
నీ కర్తవ్యము నీవె జూచుకొనవే నీతాతకా !భైరవీ! 12 


తల్లీ! ఇంత జరుగుతున్నా మీఖర్మ అని మెదలక ఉంటావో! లేక ధర్మరక్షణకోసం 
ముందుకువస్తావో ఆలోచించు తల్లీ! అందరిలాగానే నీవుకూడా కాలమహిమ అని 
ప్పరిస్తావా? నీతిని నిలపాలని ముందుకు వస్తావా? నీకర్తవ్యం ఏమిటో నీవే 


9 లోచించుకోతల్లీ! 


2. ఆభుఖంథ్రాలు 
శా. ఈదేహమ్మున బిన్సనంగతులు మన్నింపన్‌ సదా సిద్ధమై 
నాదే లోకమటంచు లీనమయి యంతన్‌ శాశ్వతమ్మంచు నా 
మోదించున్‌ గద జీవులందరిట! వ్రాముఖ్యమ్ము నర్వమ్ము జీ 
వాదుల్‌ దేహమువీడ నేమగును? వివ్వానమ్ముగోల్లోయెడిన్‌ ! 1 


కాలమ్మే కబళించునంత కలలున్‌ కైలాసవాసమ్మగున్‌ 2 
ల్లో వేడలుకట్టి ఎన్నెన్నో ఆలోచనలతో నేనే దేవుణ్ణని ఊహించుకుంé 
వొంగిపోతూంటాము. కానీ ఈ ఊహా ప్రవాహాలన్నా గట్లేతెగి వార్లేటట్లుగా కాలం 

నిన్ను కబళిస్తే కలలు కైలాసానికిపోతాయి. 


ఉ. ఊపిరిగల్లు నాల్జుదినముల్‌ తనయంతటివాడు లే డనున్‌ 
ప్రాపు నశించి యెల్లెడల భంగము గన్సడ మన్నుజాచి నం 
తాపమునొందు నెవ్వడయినన్‌ కొనసాగిన హెచ్చు; కుందినన్‌ 
భూపతనమ్మగున్‌ జనులబుద్ధివిశేషము లింతయేగదా |! 
౦ ఉన్న నాలుగురోజులు నాఅంతవాడు లేడని విటజ్ఞవీగుతాం. కాలం ఎదురుతిరిగితే 
కళ్ళు నేలకు దిగి బాధపడతాం. ఎవరైనా ఇంతే. కలిసొస్తే హెచ్చు. దిగిపోతే లొచ్చు. 


వ నుషులబుద్దులింతేకదా 


ఉ . కాలముతోడువచ్చిన నుకమ్మున కన్ములుగాంచలేక నా 
పోలికనెవ్వడైన సరిపోయెడునా యని మిన్నుజాచు; నా 
కాలము కాలదన్షిన నగాధములోబడి కాంచలేక నే 
లీల బయల్బడంగలను లేశముగావుడటంచు మొక్కెడిన్‌ 


కాలం కలిసొస్తే నాఅంతవాడులేడని కనుగాననిమైకంతో మిన్నుచూస్తాం. ఆ కాలమే 
కాలదన్నితే అగాధంలోపడి లేవలేక కాస్తంత కాపాడండిరా అని ఏడుస్తాము. ఇంతేకదా 
మనప్రతిభ ! 
ఉ . చేసిన కర్మపాకమున జీవుడుదేహమునొంది యందు సం 

వాసముచేత కష్టసుఖవాప్తినిబొందుచు మిన్నకుండి యా 

వాసనలన్ని దేమమునవర్తిలజేయుచు సంచితమ్ము నా 

యాసముతోడ వెంటగొని యాతనతో పరలోకమేగెడిన్‌ 5 
జీవుడు కర్మవశంచేత ఈ దేహాన్షిధరించి దీనిలో ఉండటంవల్ల కష్టసుఖాల 
అనుభూతులను శరీరానికి అంటించి, నంపాదించుకున్న కర్మవలాన్ని 
పరలోకానికిపోతూ వెంటతీసుకొనిపోతాడు. 


ఉ . దేహమునందునుండిన విదేహుడు జీవుడు నాల్లునాళ్లకే 
దేహులతో విరోధమును థివిభవమ్మున నెయ్యమూని సం 
దేహములేక శాశ్వవిధేయము దేహమటంచునమ్మి యా 
వాహనజేయు దుర్గుణ ప్రభావములన్‌ తనజీవితమ్మునన్‌ 


౩ దేహంలోఉన్నజీవుడు ఎప్పటికీ స్వంతశరీరం కలవాడు కాదు.కానీ తెలుసుకోలేక 
పుట్టిన కొన్నాళ్లకే కొందరితో విరోధాన్నీ ఇంకొందరితో స్టేహాన్షీ పొంది ఆ భావనతో 
క్రమంగా దుర్గుణాలపాలవుతాడు 

శా. భూమిన్‌ వుట్టుపిపీలికమ్మొకటి సంబోధించు తానొక్కటే 
యేమాత్రమ్ము గుణాతిశాయినని తానీధాత్రిలో లేనిచో 
నేమౌనోగద లోకమంత యని సందేహించి విభ్రాంతితో 
సామాన్ముల్‌ మదిలోన విన్తువడ నిశ్వాసించు నాత్మోద్ధతిన్‌ 
భూమిమీదపుట్టిన చీమకూడా తానుమాత్రమే బుద్ధిమంతురాలనని, తానులేకపోతే 
లోకమంతా ఏమైపోతుందోనని, సామాన్యులు ఆశ్చర్యపడేట్లుగా అహంకారంతో 
అనుకుంటూ ఉంటుంది. 

మ . ఒకదేహమ్మును నాశ్రయించి వలు హ్యద్యోదాత్త కార్యమ్ములన్‌ 
ప్రకటమ్మౌనటు లాచరించి బ్రతుకున్‌ పండించు యత్మమ్ములో 
వికలమ్మౌనొకవేళ కొండొకట నుద్వేగాన సాధించు నిం 
దొకడేదైనను నాత్మకొక్కటియె సంతోషమ్మ దుఇఖమ్ములున్‌ 8 


ఒకజీవి దేహాన్ని ఆశ్రయించుకొని మంచిపనులనేకంచేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ ఏదైనా 


అవాంతరం మీదపడినా బాధ పడదు. అలాంటివాళ్లకు సుఖదుఖాలు రెండూ 
సమానమే. 
శా. నావాడీతడు; కాదు వీడు పరుడౌ; నాయంశతోబుట్టి ఏ 
డే వర్ధిష్ణువుగా కులాభ్యుదయ నాడీవర్థనుండౌను; కా 
టి వంద్భుండు కులాంతకుండనుచు నెంతేవాదనన్‌ జేయుచున్‌ 
భావావేశమునొందువారలిట సంభవింపగా బంధులే? 9 


వీడు నావాడు. కాదు పరుడు. నావాడు నా అంశతోపుట్టి నా వంశాన్ని ఉద్ధరిస్తాడు. 


పరుడు ఎంత గొప్పవాడైనా కులాంతకుడు అంటూ వాదించేవాళ్లు ఎవరికి 
బంధువులవుతారు? 
ఉ . బంధువులెవ్వరీ ధరణి భ్రాతలు తాతలు తండ్రులెవ్వరో 

యంథపతానబోవునెడ నడ్డగువారల బంధులంచు కి 

ష్కింధను నున్నకోతిగణశేఖరులట్టుగ పిల్చకొంచు మా 

బంధువులందరంచు తనివార నుతించుట నాటకమ్మగున్‌ 10 
ఈ లోకంలో బంధువులెవరు?ఎవరు తల్లిదండ్రులు?ఎవరు తాతలు?-చీకట్లో 
పోయేవాళ్లు అడ్డంవచ్చినవాళ్లందర్నీ బంధువులుగా పిలుచుకున్నట్లు, కిష్కింధలో 


ఉండే కోతులన్నీ బంధువులుగా పిలుచుకున్నట్లు- ఇదంతా ఒక నాటకం. 


సీ. అవసరార్థమ్ముగా నతికెడి బంధువుల్‌ 
యదితీరినంతనే యవల జనును 
ఎప్టటి కెవరిలో యేపనిగల్లునో 
యెరిగి బంధుత్వమ్ము నురపుజనులు 


గొప్టవారునుకీర్తి నొప్పెడివారితో 
బంధుత్వమును గోరువారు గలరు 


ధనవంతులైనచో దగ్గరి బంధులై 
తరచుగా దరిజేరువారు జనులు 
తే. గీ. ఏప్రయోజనమునులేక నెవ్వరైన 
బంధువుడనంచు దరిజేరువారు గారు 
లాభమొనగూరునప్పుడే లౌల్బమెసగ 
చేరుచుందురు బంధులన్‌ పేరుతోడ 


అవసరంకోసం బంధుత్వాన్ని గుర్తుచేసుకొని- అది తీరగానే వదిలిపోతారు కొందరు. 
ఎప్పుడు ఎవరితో ఏ అవసరం వస్తుందో అనుకొని బంధుత్వాన్ని నిలుపుకునేవాళు 
కొందరు. గొప్టవారితో బంధుత్వం కలువుకొనేవాళ్లు కొందరు. ధనవంతులైతే 
దగ్గరకుచేరేవాళ్లు కొందరు. ఏ ప్రయోజనమూ లేకపోతే ఎవ్వరూ దగ్గరకు రారు. 
అవసరం ఉంటేనే ఎవరైనా దగ్గర చేరుతారు. 
చం . అవసరమునయంతవరకందరు బంధువు అద్ది తీరగా 

నివతలివంక చూడరికనెవ్వరు; లోకులతీరుచూడగా 

నెవరును వేరుగాదు; యవనిన్‌ ప్రతిచోట నిదే క్రమమ్ము సం 

భవమగుచుండె దోషమును పాపమనన్‌ తగదోయి మానవా!12 
అవసరం ఉన్నంతవరకు అందరూ బంధువులు. ఆ అవసరం తీరిపోతే ఆ 
బంధుత్వంకూడా దూరమైపోతుంది. ఇక ఎవరూ తలతిప్పికూడా చూడరు. 
లోకులతీరు అంతటా ఇలాగే ఉంది. ఈ విషయంలో ఎవరూ వేరేరకంగా ఉండరు. 
లోకంలో ప్రతిచోటా ఇదే వరుస జరుగుతూంటుంది. ఇందులో పాపపుణ్యాలకు 
చోటులేదు. ఇది లోకం తీరు. 

చం . ఒకరనినంత ప్రేమయగు నింకొకరన్నను గిట్టదయ్యె న 

మృ్మకమగు నొక్కరన్న యనుమానము వేరొకరన్ల। యేలనీ 

రకమగు భేదభావములు? రళ్చయొనర్దిన లాభమేమి? చి 

వ్వకుగలమూలమేమి? యనుబంధములన్లియు మాయయౌనొకో! 13 
లోకంలో ఒకరంటే మరొకరికి ప్రేమ కలుగుతుందిమింకొకరంటే గిట్టకపోతుంది 
ఒకరిపై ఎందుకో ఎనలేనినమ్మకంఉంటుంది. ఇంకొకరిని చచ్చినా నమ్మరు 

నాయి? ఇలా అభిమానానికీ, గిటకపోవటానికీ 


a అ 


కారణాలేమిటి? అంతా పెద్దమాయ కాదా? 


శల 


మ. కనుచూపంతటిమేరయున్‌ హరితవిక్రాంతిన్‌ కనుంగొమ్ము; ప 

చ్చని చేలన్‌ గమనింపగా ప్రకృతియే నర్వేశ్వరుండౌను; దా 

వున దర్శింపగ నిల్టెనో యనగ సొంవున్‌దాల్చి కవ్వంచు భా 

మిని వోలెన్‌ నటియించుచున్‌ పిలచు నెమ్మిన్‌ గీతికల్‌ పాడుచున్‌ 1 
కనుచూపుమేర కనిపించే ఆకుపచ్చని కాంతిని చూడు! ఆ పచ్చని పంటచేల 
చూస్తే అందులో పరమాత్మ కనిపించటంలేదా? గాలికి తరంగాలుగా కదిలిపోతూన్ల 
పైరు తలలపై నాట్టంచేస్తున్న భామినిలా ప్రకృతి నటిస్తూ స్నేహగీతాలతో పిలుస్తుంది 

ఉ . మెల్లగపిల్ల తెమ్మెరలు మేకొని జోలలు పాడుచుండగా 

నుల్లమునందు నూహలవి యూయలలూపగ నన్యలక్ష్మి మే 

లుల్లసిలంగ నెందరికి నోదనమిచ్చి తరింపజేయునో 

వెల్లడిజేయునట్లు ఫలవీర్యబలమ్మున నూగుచుండెడిన్‌ 2 
నెమ్మదినెమ్మదిగావీస్తున్న పిల్లగాలులు హాయిగా జోలపాడుతున్నట్లు లేదూ! ఆ పాటం 
వినలేని చెవులతో వింటూ ఊహలను ఊయలలూపుతుంటే కనిపించే సస్యలక్షి 
ఎందరికో ఆహారాన్ని అందిస్తున్నానని చెబుతూ తన పంటబలాన్ని ప్రదర్శిస 
ఊగుతున్నట్లుగా ఉంది. 


ఆ హరితకన్య ఆకుపచ్చని వస్త్రాన్ని ధరించింది. ఆకావమనే రవికను దాల్చింది. 
మబ్బులనే కురులను కాంతినింపే మెబుపులతో అలంకరించుకొంది. వానధారలనే 
పాలతో పండిన గర్భాన్మాన్ని వండి పెడుతోంది. అందరికీ కడుపునింపే తల్లి, కలకాలం 
పోషించే తల్లి, మనకు ప్రాణాన్నీ , దేహాన్నీ అందించే మాగాణభూమి! దాన్ని 
పిచ్చిమందులతోను, నీ రంబియకను, నీరసింపజేయకయ్యా! 
చం . తినుటకు తిండినిచ్చి మనదేహము నిల్హుటతోడ పాడితో 
మనలను పాకునట్టి పశుమాన్మగణంబును బ్రోచుచండె నిం 
ధనమిడుచుండె జీవనవిధానము నందు పొలమ్ము! యెల్లరున్‌ 
మనగలమార్లమియ్యదిసుమా! మనయందరి కన్షపూర్ణరా! 
పొలం లనేది మనకు తినతిండినిస్తోంది. మనదేహాన్ని నిలుపుకోటానికి అవసరమై 
పాడినిచ్చే పశుగణాన్ని పోషిస్తోంది. మనకు కావాల్సిన ఇంధనాన్నిస్తోంది. మనజీవ 
విధానంలో వ్యవసాయం భాగమైంది. అధికజనాభాకు బ్రతుకుతెరువు చూపిస్తోంది 
మునందరకు పంటభూమి అన్నపూర్ణ 
ఉ . అన్నమునిచ్చుభూమి మనుజావళి కిమ్ముగ జీవమిచ్చి సం 
పన్నత గూర్చి లోకమునువర్థిలజేయుచునుండె; లేనిచో 
నిన్షియుగాలనుండి యొకడేనియు నేటికి నిల్షియుండునో 
మన్ననతోడి భాగ్యమిసుమంత గడింపగగల్లియుండునో! 5 


సంటభూమి మనకు అన్నం పెడుతోంది. మనజీవనానికి ఆధారమైంది. మ 


ఆర్థికాభివృద్ధికి ఉపయోగపడుతోంది. అదే లేకపోతే ఇన్నియుగాలుగా మనం 
బ్రతుకగలిగి ఉండేవాళ్లమా! ఈమాత్రం సంపాదనైనా గడించి ఉండేవాళ్లమా! 
శా. మాగాణుల్‌ మనప్రాణవాయువును సమ్మానించి నింపున్‌ ప్రజా 
యోగక్షేమముగోరి కర్ణనపు వాయ్యుడద్దారముల్‌ గ్రోలి యీ 
త్మాగాత్మీయతచేతనే మనుజులుస్‌ తార్కొంచు మేలొందు గా 


దా! గారామగు నీ విధానము జగత్మల్మాణ వూర్ణమ్మగున్‌ 6 


మనపొలాలవల్లనే ప్రాణవాయూత్చత్తి అధికమౌతోంది. ప్రజాక్షేమంకోసం కర్టన॥ 
వాయువును పంటపాొలాల్లోని వృక్షాలు స్వీకరించి మనకు ప్రాణవాయువునిస్తున్నాయి 
శ్యాగంతోకూడిన ఈ ఆత్మియతచేతనే మానవజాతికి మేలు కలుగుతోంది. ఇది 


జగత్కల్యాణానికి తోడ్డడుతుంది. 


వాజ్మయి 25 


ఉ. పచ్చనిపైరగాలి కడుపార లభించిన మేలుగాదె యే 
పొచ్చెముదాకబోదు; పరిపూర్ణమగున్‌ మనయాయువంత! నీ 
సచ్చరితమ్మెరింగిన విశాలురు హాలికులే జగమ్మునన్‌ 
మెచ్చగబోలు వారినిల మేలుఘటించెడువారు గావునన్‌ 7 

పచ్చనిపైరగాలి మనకు కడుపునిండుగా లభిస్తే అంతకంటే మనకు ఇంకేం మేలు 
కావాలి? దానివల్ల మనకు సంపూర్ణమైన ఆయుర్దాయం లభిస్తుంది. ఈ గొప్ప 
విశేషాన్ని గమనించినవారు రైతులే. లోకానికి వారు ఇంతగొప్పమేలు చేస్తున్నారు 


కనుక తప్పకుండా వారిని ప్రజలందరూ మెచ్చుకోవాలి. 


ఉ . అల్లన నూచుగాలులకు హాయిగశీర్షములూవుచున్‌ ప్రవా 


అనుకూలంగా శరీరాన్ని ఊపుతూ నాట్యంచేసే నర్తకి వయారం స్లురించేటట్టుగా 
కనిపించి రసప్రసాదం పంచుతోంది. 
ఉ. పండినపంటచేల తల బంగరురంగును బూని దేవలో 

కాండము సంభవించునను గాథ రచించుచు నున్నయట్లు భూ 

మండలమంతటన్‌ సిరులు మానితమై రహియించునట్లు దే 

వుండు ప్రసశన్షరూపమున నుర్విని గ్రమ్మినయట్లుదోచెడిన్‌ 9 
సంటపండినతరువాత పైరు ఉపరితలమంతా బంగారురంగుతో ఉంటుంది. అప్పుడది 
దేవలోకాన్ని గుర్తుచేన్తూ భూమండలమంతా లక్ష్మి తాండవించబోతోందని 


చస్తుంది. బగవానుడు నేలంతా ఆక్రమించి దర్శనమిస్తున్నట్లు కనిపిస్తుంది. 
ఉ . కోతలు పూర్తియైనతరి కుప్పలు చేల మినుంగులున్‌ పెనల్‌ 
ప్రీతిగ పంటనిచ్చునని పెట్టుబడుల్‌ వెదజల్లి యాశతో 
రైతులు కాపుగాచెదరు; రంజిలు కాలము మేలుచేసినన్‌ 


భూతలమందు కాంచనవిభుత్వము గాంతురు వారలియ్య్మెడన్‌ 10 
వరికోతలు పూర్తియైనతరువాత రైతులు కుప్పలు వేస్తారు. చేలలో మినుములుగానీ 
పిసలుగానీ చల్లుతారు. పురుగులబారినుండి ఆ రెండవపైరును కాపాడుకుంటారు. 


కాలం అనుకూలిస్తే బంగారం కురిపించే కాసులవర్నాన్ని పొందుతారు. 


మ . హిమపాతమ్మున పూవుపిందెలడగున్‌ హేదేవుడా యంచు దు: 

లము నందుండుటచేత సంటఫలమున్‌ లక్షించినట్రై మహ 

త్వము నందించును; సాగుబాధలవి జూదంబట్టు భేదించెడిన్‌! 11 
రతులపాలిట మంచుకష్టాలను తెస్తుంది. మంచు కురియుటంవల్ల పైరు 
మాడిపోతుంది. దేవుడా అని అనుకూలవాతావరణం కోనం రైతులు 
ఎదురుచూస్తారు. అనుభవించే భాగ్యంఉంటే అనుకున్నట్లే పైర్లు బాగా ఫలించి 
రైతులచేతికి మహలక్ష్మి అందుతుంది. సాగురైతుల కష్టాలు జూదం ఆడుతున్నట్లుగా 
ఉంటుంది. వారి లాభనష్టాలు దైవాథీనంగా ఉంటాయి. పండితే లాభం. ఎండితే 
నష్టంగా ఉంటాయి. 

ఉ. వేసవి భూమి నెట్టెలయి వేడిమి నల్దెన పూని పంచుచున్‌ 
దోసములన్ని యావిరగు త్రోవనుజాపెడునట్టులుండుటన్‌ 
గ్రానములేక చిక్కును నగమ్ము పసుల్‌ పటుపాలధారలన్‌ 
వఏనములోన పాతిక లభించెడునట్లు గతించువేడికిన్‌ 12 


వేసవి వచ్చిందంటే ఆ ఎండవేడికి భూమి బ్రద్దలయి నెఅలిచ్చి, కుళ్ళంతా 
ఆయి లు 
ఆవిరైపోతుంది. పశువులకు మేత దొరక్క అవి చిక్కిశల్యమౌతాయి. పాడిబాగా 


తగ్గిపోతుంది. వీసంలో పాతిక లభించినట్లుగా ఉంటుంది వ్యవసాయం. 


చం .తొలకరి వానజల్లులకు తొయ్యలి గర్భమునిండినట్లు నే 
లలు కడుపారత్రాగి సవాలాసముగా పురుటింటివాసనల్‌ 
వెలువడునట్టు ధూమగతివేడుకలన్‌ ప్రసవించి నాట్లతో 
కలకలలాడుచున్‌ నగుచు గారవమొప్ప హసించి మించెడిన్‌! 13 
ఎండలకు ఎండీఎండీ ఉన్న నేలతల్లిపైన తొలకరిజల్లులు పడగానే కన్నెపిల్ల కడుపుపండి 
రం ధరించినట్టు నేలలు కడుపార నీరుత్రాగి వురుటింటి వాసనల వంటి 
మట్టివాసనలతో పొగలు క్రక్కుతూ సంతోషాన్నిపంచుతూ నాట్లకు అనుకూలించి 


కళకళలాడుతూ మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. 


శ స్టో 
pat | 
హా 


ట్ర్‌ 
ప్‌ 


శా. ఈ స్యష్టిన్‌ గలవెన్షియో గణము లన్నీ కోర్కెలంబూని య 
న్మానక్తిన్‌ భుజియింపనెంచి కడగండ్లన్‌ గూర్చి పీడించి నం 
త్రాసమ్మున్‌ గలిగించి నెమ్మదిగ నుండన్‌ వలులేనట్లు నీ 
ర్వా సంబోధితులై ప్రజావళిని నిత్యంబంటి వేధించెడిన్‌ 1 
ష్టిలో ఎన్నెన్నో గణసమూహాలున్నాయి. వాటికి ఎన్నో కోరికలుంటాయి. అందుకోసం 
ఇతరుల ఫలాలను భుజించాలని, వాళ్లను పీడించి భయపెట్టాలని, నెమ్మదిగా 
ండనీయరాదని కోరుకుంటాయి. అనూయతో ప్రజలను నిత్యమూ వేధిస్తుంటాయి 
మ. గణసంఘమ్ములు మానవాళి నిలదాకన్‌ వచ్చి పీడించి ఘ 
ర్నణకై బూనినయట్లు నెల్లెడల విక్రాంతిన్‌ ప్రదర్శించి దూ 
షణయే లక్ష్యమనంగ విఘ్నముల పాశంబల్లి దుర్మార్గ తో 
షణతన్‌ త్యప్తిగడించుచుండు నవి దోషాలెల్ల లెక్కించెడిన్‌ 2 
8 గణనంభఘాలు మనల్ని పీడిస్తూ అడుగడుగునా అడ్డుపడుతూ పను 
జరుగనీయకుండా దుర్మార్లంచేస్తూ తృప్తిని పొందుతాయి. అవి ఎప్పుడూ మన తప్పు! 
లెక్కిస్తూ ఉంటాయి. 
ఉ . వాటి నివారణమ్మునకు వైభవమొప్పగణేశు వూజచే 
సూటిగతాకి యాగడ పశుత్వమునుక్కడగింప విఘ్నముల్‌ 
థాటిగ నెట్టివేయబడి దర్హముజూపక నే గణమ్ములున్‌ 
చే టొనరింపకుండుటకు సిద్ధిగణాధివు నెంచు డాత్మలో! 
ఆ గణదోషాలనుఅడ్డుకోవటానికి మనం ప్రశాంతంగా గణపతి పూజలను చేస్తూ? 


పశు ప్రవ్యత్తిని అనచగలుగుతాము. కనుక మనం ప్రతినిత్యము సిద్ధిగణపతిని 


తలుచుకుంటూ ఉంటే మంచిది. 
చం . వివిధగణమ్ములార్హచు నభఖీప్టితమిమ్మని గోలచేయుచున్‌ 


భువి చెరలాడుచుండు; సుఖభోగము లడ్డుచు కంటకమ్ములై 
యవధులులేని యిక్కటుల నందరకున్‌ కలుగంగజేసి మా 


దునఆంటీకీ సమే రది కామమ న్‌ వస్తుక్షిపుకోపైరేన్‌ ను తిర్జేమన 


అనేక గణాలు గోలచేస్తూనే ఉంటాయి. మన సుఖాలకు అడ్డు పడుతూనే ఉంటాయి. 


అంతులేని కష్టాలను మనకు కలిగిస్తూనే ఉంటాయి. మనల్ని బాధలకు 


గురిచేయటమే వాటి లక్షణం. అందువల్ల మనం మన అభివృద్ధికోసం వాటిని కనిపెట్టి 
అవి కలిగించే దక్షషాలను నివారించుకుంటూ ఉండాలి. 


ఉ. ఏటికి నొక్కసారిగ గణేశుని పూజయొనర్చి విఘ్నముల్‌ 

చేటొనగూర్చరాదనుచు సిద్ధికి మైక్కుచునున్నగాని యీ 

పాటికి యింతయేలయని పైకొనివచ్చె కరోన! దీని నీ 

బీటను ద్రుంచివేయగల వరగజేశుని భక్తిగొల్చుడీ! 5 
అందుకోసమే ఏడాదికి ఒకసారి గణేశుని నూజించి ఇటువంటి విఘ్నాలు 
కలుగకుండా చూడమని మనకు ఎవరికీ ఎటువంటి చేటు కలగరాదని, మనకు 
లాభం, కార్యసిద్ధి కలగాలని కోరుకుంటూ ఉంటాము. అయినా కరోనా వంటి 
మహామారి మనపై పడింది. ఇలాంటి ఉపద్రవాలు రాకూడదంటే మనం శ్రీగణేశు 
ని పూజించాలి. 

శా. ఏవో కొన్షిగణాలు మానవునిపై హింసాత్మకద్యష్టితో 

జీవమ్మున్‌ హరియించగా చెలగుచున్‌ ఛిద్రమ్ముజేయున్‌ ప్రజా 

సేవాగారములన్నిటిన్‌ భయద రాశీభూత దౌర్జన్య ని 

ర్జీవౌద్ధత్య విహారధోరణులతో క్రేంకారముల్‌ సల్టుచున్‌ 6 
మనం ఎన్నిచేసినా కొన్ని దుష్టగణాలు మనపై హింసాత్మకద్యప్టితో దాడిచేస్తూ, 
మన ప్రాణాలు హరిస్తూ , మనజీవితాలను నాశనంచేస్తూ ఉంటాయి. మానవుల 
మనుగడకు చేటు కలిగిన్తూ దౌర్జన్యవూరితంగా ప్రాణాలుతిసేవిధంగా 
క్రేంకారాలుచేస్తూ, విజ్యంభిస్తూ ఉంటాయి. 

మ. గణసందోహమదంత నీశ్వరుని నంకల్బమ్మునందుండు; ని 

ర్లుణ రుద్రాంశగణమ్ములున్‌ చెలగి యే కోశంబునందైన దు 

ర్లుణ సంఘంబునణంచు; పార్వతి నుతున్‌ కూర్తిన్‌ తదధ్యక్షుండుగా 

గణియించెన్‌ పరమాత్తుడీ భువిని తద్దాథల్‌ సుపర్వంబయెన్‌ 7 
గణసమూహాలన్నీ పరమేశ్వరుని అధీనంలో ఉంటాయి. వాటిలో నిర్దుణ రుద్రగణాలు 
దుర్గుణగణాలను అణచివేస్తుంటాయి. అందుకనే పార్వతీతనయుజణ్ణి పరమేశ్వరుడు 


గణపతిగా నియమించాడు. 


ఉ . కోట్లజనావళిన్‌ దినెడి కూటవిషక్రిమి పుట్టుపూర్వముల్‌ 
వేట్లను గల్గెనో యనుచు వేలదలంపులమీద దైవమే 


వీట్లనుగూర్చెనంచు నొకవింత ప్రవాదము వచ్చె; నెవ్వరే 
దెట్లుయొనర్చినన్‌ ఫలితమివ్విధి నున్నది చేటుకాలమై ! 8 
కోట్లాది జనాభాను పొట్టనుపెట్టుకున్న కరోనా పుట్టుపూర్వోత్తరాలగురించి చాలామంది చాలా 
వాదా లను తెచ్చారు. ఈవిషయమై కొంతమంది ఈశ్వరేచ్చవల్లనే ఈ క్రిమిపుట్టిఇందని ఒక 
వింతవాదాన్ని వ్యాపింపజేశారు. ఎవరేమన్నా మనకు చేటుకాలం దాపురించి ఫలితం 
అనుభవించాం కదా! 
శా . అంటువ్యాధుల నాపలేము; జనసంఖ్యాధిక్యమై దేశమం 

దుంటన్‌ కోరినరీతి సర్వజనసందోహమ్ము జృంభింప వె 

న్వెంటన్‌ జొచ్చుచు రోగకారకము లన్నింటన్‌ ప్రవేశించు; ని 

ట్లుంటన్‌ దీని నిరోధమెట్లగును? చేటున్‌ మాపుటేనాడగున్‌ 9 
మనం అంటువ్యాధుల్ని ఆపలేము. జనాభా అధికమై తోచినట్లు తిరగటంవల్ల రోగాలు తంవరగా 
వ్యాపిస్తాయి. ఒకదాని తరువాత మరొక క్రిమి పుడుతూనే ఉంటుంది. నివారణకు ప్రజలు 
చైతన్యవంతులు కావాలి. 


మ. గ్రహసంచారఫలమ్ము లోకమున ఘోరమ్మైన సంక్షోభమున్‌ 
సహియింపన్‌ జనరాని వేదనను నాశమ్మైన సంఘట్టనల్‌ 
బహుళమ్మౌ మరణమ్ములన్‌ బరపుచున్‌ భౌగోళికార్తివ్యథా 
గ్రహభీభత్స పరిస్థితుల్‌ నెలకొనంగా జేసె కల్లోలమున్‌ 10 
ప్రకృతివిపరీతాలు కేవలం ప్రజల అజా(గ్రత్తవల్లనే జరుగుతాయనకూడదు. అన్నిటికీ మించి 
పైన గ్రహ సంచార ప్రభావం పూర్తిగా ప్రబావవంతమై ఉంటుంది. దానివల్ల ఘోరమైన 
ంక్షోభాలు కలుగుతూ ఉంటాయి. అధిక జననష్టం కలుగుతూ ఉంటుంది. వీటికి అదే 
ప్రధాన కారణం. 
సీ. గణసంగతులు తృప్తి పడకున్నయెడలనే 
గణియింపదగిన రోగాలు హెచ్చు 
గణకూటములు మేలు గణియింపకున్ననే 
గండరగండాలు గలుగుచుండు 
గణసంఘటన కోపఘటనమ్మునొందినన్‌ 
గగనమౌ నీలోకగమనమెల్ల 


గణఘర్షణలు తాపకారకమ్మైననే 
గండకాలముదోచు జగములకును 
తే.గీ. దేహములులేని గణములతృప్తికొరకు 

దేహులా గణపతిని సంతృప్తిగొల్చి 

సంకటములను బాయు డే వంకనైన 

దీనరక్షకు గొల్చి జగాన మనుడు |! 11 
గణసమూహాలు తృప్తి పడకపోతేనే చెప్పుకోదగ్గ కొత్తరోగాలు పుడతాయి . అష్టకష్టాలు 
కలుగుతాయి. జీవనం కష్టమౌతుంది. కాలం గండంగా మారుతుంది . దేహంలేని గణాల 
తృప్తికోసం గణపతిని సేవించాలి. 


మ. ప్రకృతీరూపముదాల్బు పార్వతి శరీరాకారుడైనట్టి నా 
యకునిన్‌ గొల్చిన విఘ్న సంఘటన లౌరాయంచు బర్వెత్తు; మీ 
దకు రానేరవు; దుష్టవర్తనములన్‌ దప్పించి మౌనమ్ముగా 
ప్రాకారమ్మును వీడిపోవు నెటకో భద్రమ్ము చేకూర్చుచున్‌ 
ప్రకృతివిలయాలనుండి కాచుకోవటానికి ప్రకృతిస్వరూపిణియైన పార్వతీతనయుణ్జి కొలిచినట్రైతే 


నిఘ్నాలన్నీ పారిపోతాయి. మనకు భద్రత కలుగుతుంది. దుష్టచేష్టలన్నీ తొలగిపోతాయి. 
ఉ . కాన గణేశు పర్వదిన గౌరవమొప్పగ నేడుకూడ స 
మ్మానముగా గణేశుని సమంచితరీతిని పూజచేయుచున్‌ 
పూనిన నీ క్రిమిన్‌ దునిమి పుణ్యమొసంగుమటంచు గోరుచున్‌ 
ధ్యానమొనర్చినన్‌ తొలగు నాపదలన్నియు జాతికంతకున్‌ 18 
అందువల్ల గణేశుని పండుగదినాన, విడిగా ఆపదలు ఘటిల్లినప్పుడుకూడా విఘ్నపతిని తగి 
విధంగా పూజించినటైతే ఇటువంటి క్రిమికీటకాదుల పీడ తొలగిపోతుంది. మానవజాతికి 


ంభవించే ఆపద లన్నీ తొలగిపోతాయి 


ఖనన కన గమన. 


వాజ్మయి 31 


2 త్రమరభీతికలు 


మ. చెవిలోనన్‌ భ్రమరార్దగీతికలు నిశ్రేష్టన్‌ రచింపంగ తో 
చవు వేరొండు సుయోచనమ్ములు సదా సంచారభావమ్ములే 
రవళించున్‌ చెవులందు; నబ్మిధమునన్‌ రాజిల్లు నాసక్తులున్‌ 
పవళించున్‌ మదిలోన మానసము నుత్చాతమ్మునన్‌ ముంచుచున్‌1 
చెవిలో జోరీగలమోత వినిపిస్తుంటే ఏపనీ తోచదు. మనస్సు పూర్తిగా పరాకుతో 
పరధ్యాసగా ఉంటుంది రకరకాల పనికిరాని ఆలోచనలు, ఆసక్తులు, ప్రమాద 
భరితంగా మనస్సును ఆక్రమిస్తాయి. 
శా. ఈ లోకాన సుఖాన నుంచెడిదియేమో యన్న నీ మానస 
మ్మే! లోలత్వమునొందకుండ కుదురై మేథావిధానమ్ముతో 
నాలోచించి చరింపజేసిన సుఖాభ్యాసమ్ముతోపాటు దై 
వ్‌ లాభమ్మును కూర్చి మోదమిడెడిన్‌ వేరొండు యోజింపకన్‌ 2 
లోకంలో సుఖపడాలంటే తోశ్డడేది నీ మనస్సే ప్రతిదానిపైన ఆసక్తిని చూపించకుండా 
తెలివితో ఆలోచించి ఆచరిస్తే సుఖము, దైవానుకూలము లభించి సంతోషం 
కలుగుతుంది. 


శా. సర్వార్థమ్ముల మూలమై చెలగు నాశాపాశమున్‌ వీడి యీ 
యుర్విన్‌ బుద్ది యవక్రమార్ల గతి నత్యుత్లాహియై బోవగా 
థి <r ౧ (22) 6... 
పూర్వీకమ్మగు యోగవిద్య గనుచున్‌ పుణ్యానుశీలమ్మునన్‌ 
సర్వేశున్‌ భజియించుచున్‌ నడచుచో సంతోషమేపారెడిన్‌ 
అన్ని వినాశనాలకు మూలం ఆశయే. బుద్ధి వక్రమార్గంలో పడిపోకుండా ఉండటానికి 
యోగవిద్యా ఉపాసన సంతోషాన్ని కలిగిస్తుంది. పుణ్యాన్నిస్తుంది. సన్మార్గంలో 


నడిపిస్తుంది. 


శా. నీ కన్నుల్‌ గనునట్టిదెల్ల భ్రమయే! నీబుద్ధితో జూచినస్‌ 


ప్రాకామ్యమ్ముగ దైవమాయ విశదంబై నిల్లు నీముందటన్‌ 

సాకల్యమ్మగు నిట్టిశక్తి కలుగన్‌ సళ్చీలసంపన్నమౌ 

నేకాగ్రస్థెితమానసైకకుసుమమ్మే దారిజూపించెడిన్‌! 4 
నిజానికి నువ్వు చూస్తున్నది యేదీ నిజంకాదు. అంతా మాయయే. దాని స్వరూపం 


తెలుసుకోవాలంటే నీ స్వంతబుద్ధిని ఉపయోగించుకోవాలి. నియమానుసారంగా 


ధ్యానం చేయాలి. కొంతకాలానికి దైవమాయ అర్థమవుతుంది. మనసును ఏకాగ్రంగా 
నిలపగలిగితే అదే సరియైన దారినిచూపిస్తుంది. ఆ దారిలో నడిపిస్తుంది. కానీ 


బుద్ది వక్రించకుండా నిలపటం చాలాకష్టం. దాన్ని సాధన చేయాలి. అప్పుడ 
లి వ్‌! 


ప్రయోజనం ఉంటుంది. జన్మసాఫల్యం లభిస్తుంది. 
ఉ . నిశ్చలభావమూని గమనింపవలెన్‌ పరమాత్మరూపమున్‌ 
కశ్చిదనంతలోకముల కావల దివ్యపరంపర ద్యుతుల్‌ 
నిశ్చయమై వెలుంగు మహనీయ తప:ఫలపూర్ణసారమై 
దుశ్చరితమ్ములన్నిటిని తూలగజేసెడి కాంతిపుంజమున్‌! ర్‌ 
పరమాత్మ స్వరూపాన్ని నిశ్చలమైన ధ్యానయోగంద్వారా దర్శించాలి. ఆ పరమాత్మ 
కిరణప్రసారం అనంతలోకాలనుండి కొనసాగుతూ ఉంటుంది. అది తప:ఫలంవE 
దర్శనీయమౌతుంది. ఆ కాంతి పుంజం పాపాలన్నిటినీ తొలగించి వేస్తుంది. అది నీ 
అంతరాత్మతో సహా అంతటా వ్యాపించి ఉంది. 
ఉ. వేలగు వత్సరమ్ములు జపించినవారల తీరుజూచినన్‌ 
చాలవిచిత్రమౌ; యతులు సాధులు నిశ్చలచిత్తమూని దే 
వాలయమట్లు దేహమున నాంతరదర్శనమొందుచున్‌ మహా 
లీలలొనర్చు నీశ్వరుని లేశముగాంచగ నాశజెందెడిన్‌! 6 
వేలనంవత్సరాలుగా జవించేవారినిచూస్తే చాలా చిత్రమౌతుంది.వార 
ప్రశాంతచిత్తంతో దేహాంతరం లోనే పరమాత్మ దర్శనంపొందుతూ ఆయన లీలల 
ఇంకా దర్శించాలని ఆశపడుతూ ఉంటారు. 
శా. ఏ మౌనీశ్వరుడైన నీశ్వరుని యెందేనైన చర్చించుచో 
నా మౌనీంద్రు మనోబలమ్మె బుజువౌ! నద్దానిచే నాతడున్‌ 
సామాన్యున్‌ వలె దైవమున్‌ గనును వీసమ్మైన భేదమ్ము లే 
దే మంత్రమ్మునుగాదు మానసమునందీశక్తి రాజిల్లెడిన్‌! 7 


ఏ మునీశ్వరుడైనా పరమాత్మను దర్శించాడంటే అందుకు కారణం అతని 
మనోబలమే. ఆ శక్తిచేత అతడు సామాన్ముణ్ణి చూచినట్లే దైవాన్నీ చూడగలడు. 
చం . సునిశితమైన బుద్ధి గుణశోభితమై లభియించుటొక్కటే 


యొనరిన చాల దెట్లనిన యోగ్యతనెంచి మనస్సునిల్పి దే 
వుని తనచిత్తమందు తలపోయుచు సన్నిహితమ్ము కాగ నెం 
దున తపియించునో యతడు తోయజనేత్రుని జేరునెయ్యెడన్‌ 


భగవానుని దర్శనం ఎలా లభిస్తుందంటే అందుకు బుద్ధి ఒక్కటే చాలదు. ముందుగా 
మనస్సును ఏకాగ్రతగా క్రోడీకరించుకోవాలి. దైవస్వరూపంగా తనకు నచ్చిన రూపాన్ని 
భావించుకోవాలి. ఆరూపం తనకు సన్నిహితంగా వస్తోందని అనుకోవాలి. తాను ఆ 
పానికీ, ఆ తత్తానికీ ఇంకా దగ్గరగా వెడుతున్మానని ఊహించుకోవాలి. 
పరమాత్ముడు తప్ప వేరే సంగతులేవీ అతని మనస్సులోకి రాకూడదు. ఆవిధంగా ఒక 
మాధి స్థితిలో మాత్రమే జీవికి దైవదర్శనం కాగలదు. 
చం. మనసొక రావియాకు మొన మాదిరిగా చెరలాడుచుండు టీ 
నిని వశమందునుంచుకొని నిష్టురమైన సహించి కష్టమం 
తను భరియించి శాశ్వత సుథామయుడౌ భగవానునందు ద్య 
ప్టిని లగియించి యోగవరసిద్ధి గడించినవాడె ముక్తుడౌ ! 


మనస్సు రావియాకు మొనలాంటిది. గాలి లేకపోయినా అది కదులుతూనే ఉంటుంది. 


దాన్ని ఒకస్థాయిలో నిలపటం కష్టం. అందుకు అవాంతరాలు చాలా వస్తాయి. 
వాటన్నిటిని ద్యఢ చిత్తంతో ఆవలకు త్రోసి అమేయ కాంతిస్వరూపుడైన భగవానునిపైసే 
వృష్టి నిలిపి సాధన చేయాలి. అప్పుడే సిద్ధి కలుగుతుంది. 


చం . మనసును కట్టివేయగల మాన్ముడు లోకమునందు గల్లెనే 
గొనకొని కట్టివేయునెడ కూరిమిమీరగ దేవదేవుడే 
మనముననిల్చి క్రొవ్వెలుగునిండిన మందిరమందు దివ్యభా 
నునివలె కాంతిరేఖలను నూల్మొని నల్దిశబర్వజేసెడిన్‌ 
మనసును కట్టివేయగలవాడు లోకంలో ఉన్నాడా? అలాంటివాడు ఉంటే ఆ దేవదేవుడే 
తనంత తాను దిగివచ్చి మనస్సులో కొలువుండి దివ్యభాస్కరునివలె కాంతిరేఖల్ని 
ప్రసరిస్తాడు. 
చం. మనుజుల కర్షలన్నిటికి మానసమే తగమూలకారణం 
బని వివరింతు రియ్యెడల మన్నననెంచక కోరినట్లు పో 
యిన ఫలితమ్మదేమి? తుది నేమగు? దీనిని పొందునప్పుడై 
నను గమనించి యేడైెదరు నశ్వరవాంఛ గడంగునంతటన్‌ 
మానవుల కర్మలన్నిటికీ అతని మనస్సే మూలకారణం. దాన్ని స్వేఛ్చగా పోనిస్తే 
కర్మభ్రష్ణుడవుతాడు. అప్పటికైనా గమనిస్తే అశాశ్వతమైన వాంఛలకు లోనైన 
ఫలితాన్నిగురించి బాధ పడతారు. 


34 


నీ. ఆర్జమనస్కత నర్చించి రావణుం 
డా మహాశివుని యాదరమునందె 
ఏడి నీహరియంచు నీర్ష్యను గ్రక్కుచు 
నా హిరణ్యాక్షుండు నదిరుపడెను 
దుర్జాషలన్‌ కృష్ణు దూషించి శిశుపాలు 
డసువులబాసె నా డుసురుమనుచు 
చంపసిద్ధమ్మైనచక్రి దేవుడటంచు 
తే. గీ. ఇట్టిచేష్టల నొనరించి నట్టివారి 
నింతకును ఫలమరసిన నెల్లయెడల 
మనసు కవ్వింతగాక యేమనెదవయ్య ! 12 
రావణుడు ఆర్జమనస్కుడై మహాశివుని యర్దించి గౌరవాన్ని పొందాడు. ప్రవ్లాదుణ్ణి 
ప్రశ్నిస్తూ హిరణ్యాక్షుడు అదిరిపడి నశించాడు. శ్రీకృష్ణుజ్ణి నిందించి శిశుపాలుడు 
ప్రాణాలు పోగొట్టుకొన్నాడు. తనను చంప వచ్చిన శ్రీకృష్ణుడు పరమాత్ముడని 
నమస్కరించిన భీష్ముడు పుణ్యవంతు డయ్యాడు. వీరంతా తమ మనస్థితినిబట్టి 
ఫలితాన్ని పొందారు. ఇది మనస్థుయొక్క కవ్వింతకాక ఇంకేమిటి? 


చం . మననును నిగ్రహించుకొని మన్ననలొందిన మేలుగాని పో 
యిన కడదాక పేవునెడ నింతచరిత్ర యనహ్మమౌను కా 
వున గమనించి జీవితము నుత్తమ మార్గమునన్‌ చరింప జే 
సిన పరమేశ్వరున్‌ గని ప్రసిద్ధిని పొందగలారు థారుణిన్‌! 


ఎవరైనా సరే మనస్సును నిగ్రమంచుకొని సాధనచేస్తే ప్రయోజనం ఉంటుంది గాని 
మనస్సు పోయినంత వరకు కోరికలకు లోబడి నడిస్తే చరిత్ర అనహ్మమౌతుంది. అది 
తెలుసుకొని ఉత్తమ మార్గంలో నడవాలి. అప్పడు పరమేశ్వరుని దర్శించగలుగుతారు. 


వాజ్మయి 35 


8. ప్రక్యతి 
చం. నినుగను మాతృభూమి యనునిత్యము దప్టికతీర్డు గంగ చే 
తనగలిగించు వాయువు సదా జరరాగ్మినిబూడ్డు యన్నమున్‌ 
మనసుకుహాయి నిచ్చెిడి నుమమ్ములు పక్షులు జంతుజాలమున్‌ 
కనుగొన నంతయున్‌ ప్రకృతి ! కాంచుము ఆకసమంటు కల్బనన్‌ 1 
నిన్నుకన్న నీ మాత్యభూమి, నీవు కోరినప్పుడు దప్పికతీర్చే గంగాదేవి అంటే నీరు, 
నీకు చైతన్నాన్ని కలిగించే వాయువు, నీ ఆకలినిత్‌ర్దే అన్నము, నీ మనసుకు హాయినిచ్చే 
పుష్టాలు, పక్షులు, జంతువులు ఇంకా నీ కంటికి కనిపించే సమస్తమూ, నీవు 
కల్చించుకునే కల్పనలు, అన్నీ కూడా ప్రక్యతియే. 
ఉ . పుట్టువునుండి నీ బ్రతుకు భూమిని సాగ౧డియంతకాలమున్‌ 
గట్టిగ కౌగలించుకొను కాంత సుమీ ప్రక్యతీలలామ; యే 
పట్టున తోడునీడవలె పన్ముగతోడ్డడు కన్నతల్లియై 
గుట్టుగ నంతరంగమును గూడి సుఖింపగజేయు నెల్లెడన్‌ 2 
నీవు పుట్టినప్పటినుండి ఈ భూమిపై నీ బ్రతుకుయాత్ర నడిచినంతవరకు నిన్ను 


గట్టిగా కౌగలించుకొనే కాంత ప్రక్యతి. ఎటువంటి పరిస్థితులోను నీకు తోడు నీడగా 


సహాయపడుతూ కన్నతల్లి మాదిరిగా నిన్నుసుఖపెట్టే కన్నతల్లి ప్రకృతి. 
చం . ప్రకృతిఫలమ్ములందరికి ప్రీతియొనర్షును; సంతసించినన్‌ 
సకలజగమ్ము సంతసిలు; సౌరు నశించి వలాపమొందినన్‌ 
ముకుళితులై ప్రజావళయు మోదమడంగి కృశించు దీనతన్‌ 
పకపకలాడినన్‌ పగల వైరమణంచిన దిక్కు యిద్దియే ! 3 
ప్రకృతియిచ్చే ఫలితాలు అందరికీ తృప్తినిస్తాయి. నీవు సంతోషిస్తే అన్ని లోకాలు 
నంతోషిన్తున్నట్సుంటాయి. నీవు బాధవడితే లోకాలన్నీ నీతోపాటు 
దిగిలుపడుతున్నట్లుంటాయి. అలాగే ప్రక్యతి నిరుత్సాహంగా ఉంటే ప్రజలూ 
నిరుత్లాహంగానే ఉంటారు. ప్రక్యతి సంతోషంగా ఉంటే ప్రజలవైరం అణగిపోతుంది 
మ. బుతువాసంతికజూచి సంభ్రమముతో రెట్టించు నుత్తాహ సం 
గతి నుల్లాసము నొందు; గ్రీష్మసమితిన్‌ కళ్యాణ సంరంభ స 
మృతియౌ ! వర్షమునొంద నీరొదవి కామ్యార్ధమ్ము రూపొంది పా 
య 


ర్వతి పర్వమ్ముల పండుచున్‌ మకరసంక్రాంతిస్‌ ప్రపుణఖమ్మగున్‌ 4 
చ' దయయ రో అఆంలణ్యుయ్యి! 


వసంత బుతువును చూస్తే ప్రతివారికీ మనస్సులో ఉత్సాహం రెట్టింపు అవుతుంది. 
ప్రకృతి ఎలా పులకిస్తుందో అలాగే ప్రతి మనిషి హృదయమూ పులకలెత్తుతుంది. 
క్రొత్త ఆలోచనలతో ఉరకలు వేస్తుంది. అలాగే గ్రీష్మ బుతువులో శుభకార్యాసక్తితో 
లోకమంతా ఉత్సాహంగా పరుగులిడుతుంది. వర్ష బుతువులో ఆశలు నీరుపోసుకొని 
గణపతి నవరాత్రులు దాటి ఆవించిన పంటలఫలితాన్ని అందుకొని మకరసంక్రాంతికి 
పుణ్యవంతమౌతుంది. 
మ. మరుజన్మమ్మునకాదిమూలమిదియై మన్నించి జీవింపగా 
వనరుల్‌ జూపి యొసంగి నీదనుచు నిస్వ్వార్ధమ్ముగానిచ్చి ఏ 
థ క్యు 


డని బంధమ్మున గన్నతల్లివలె వేడ్కన్‌ పాలనన్‌ జేయు భా 

మినియౌ నీ ప్రకృతీమతల్లి సకలమ్మీతల్లియే యిచ్చెడిన్‌ 5 
మనశరీరానికి ఆదిమూలం ప్రక్యృతియే. మనం జీవించటానికి అవసరమైన 
ఆధారాలను చూపించి ఇవన్నీ నీవే అనుభవించుమని నిస్థార్థంగా ఇస్తున్నది ప్రకృతి. 
మనతో వీడని అనుబంధాన్ని పెనవైచుకొని ఉంది. కన్షతల్లివలె సమస్తమూ మనకిచ్చి 
మనలను పోషిస్తున్నది యీ ప్రకృతియే 
చం . ప్రకృతిద్యశ్యముల్‌ కనులపండువు సేయును; హాయి నిచ్చుచున్‌ 

ప్రకట మనోనురంజన ప్రభావమొసంగును; త్యప్తి తీరగా 

సకలకళామతల్లియును సద్విభవమ్మునుపూని జీవ కో 

టికి తగు నాశ్రయమ్మిడి పటిష్ట నివాసము గూర్చుచుండెడిన్‌ 6 
ప్రక్ష్యతిద్యశ్యాలు మనకంటికి పండుగచేస్తాయి. వాటిని చూస్తే మనకు హాయి 
కలుగుతుంది. మన మనస్సును అవి రంజింపజేస్తాయి. మనలోని సకలకళా 


pir) 


విలాసాలను ప్రకృతి ఉద్దీపింపచేస్తుంది. మన ఆటపాటలన్నిటికీ కేంద్రస్థానం 


ప్రకృతియేకదా! 
చం. కనులనుజూచునట్టిది యఖండముగా పరమాత్మరూపమే 
మనమునగాంచలేక పరమాత్ముడు వేరొకచోటనుండె నా 


తని గనిపెట్టు కార్యమున తత్సరతన్‌ కృషిచేయుచుంటి మే 
మని వచియించువారు నణుమాత్రము టిని గ్రహింపరేమయా! 7 
మనం చూసే ప్రకృతి పరమాత్మరూపమే. మనం గ్రహించలేక దేవుడు వేరేచోట 


ఉన్నాడని వెతుకుతున్నాం. కానీ అణుమాత్రమైనా ఈరహన్యాన్ని గ్రహంచటంలేదు. 


వాజ్మయి 37 


చం. మనలను గన్నతల్లి పరమాత్మునిలోగల యాదిశక్తి యా 
మెను గమనింపుడీ ప్రక్యతిమేను ధరించిన కల్చవల్లిగా! 
కనుగొన దేవుడేడి యను కౌతుకులీ ప్రకృతిస్వరూపమున్‌ 
గని యిది మాత్యరూపమని గాంచిన దేవుడు తండ్రి యయ్మెడిన్‌ 8 
మనలను కన్నతల్లి ఈ ప్రకృతి. ఇది పరమాత్మునిలో అంతర్లీనమై ఉన్న ఆదిశక్తి. 
మనం ఈమెను గ్రహించాలి. దైవాన్వేషణ చేసేవారు ప్రకృతిని తల్లిగా తెలుసుకొంటే 
దేవుడు తండ్రియౌతాడు. 
ఉ . నిత్సము చూచుచున్న వరణీయ గుణాన్వితయైన లోకమున్‌ 
సత్యమటంచు నమ్మకుము; సత్యము శాశ్వతమైన దేవుడే 
ప్రత్యయ మూలకారణము; పన్నుగ వానినియాశ్రయించు నీ 
మృత్యుసమేతయౌ ప్రకృతి మేదిని! యియ్యది మాయరూపమౌ! 9 
మనం నిత్యం చూస్తున్న ఈ లోకం యథార్థమైనది కాదు. దేవుడే శాశ్వతమైనవాడు. 
ఈ లోకం మృత్యువుతో కూడినది. ఇది మాయాస్వరూపం మాత్రమే. 
ఉ . చూచెడివన్నియున్‌ మిగుల చోద్యమొసంగును; శాశ్వతమ్ముగా 
తోచవు యెవ్వియున్‌ మనకు తోపగజేయు యథార్థమౌ గతిన్‌ 
యీ చలియించు లోకమున నీవు పిపీలికవయ్యు శాశ్వత 
మై చరియించునట్లు యనుమానములేక చరింతువేమిరా! 10 
ప్రకృతిలో మనం చూసేవన్నీ మనకు వింతగొలుపుతూ ఉంటాయి. అవేవీ శాశ్వతం 
కావని మనకు తెలున్తూనే ఉంటుంది. ఈ చరాచర ప్రకృతిలో మనం 
చీమలవంటివాళ్లం. అయినా ఎల్లకాలం ఉండే వాళ్ళమని భ్రమలో బ్రతుకుతున్నాం. 


పీ. నాలుగునాళ్లుండి నశియించి పోదువు 
నడమంత్రమేలరా నరుడ నీకు! 
గాలివానలు క్రుమ్మి కూలునట్టుగజేయ 
భయకంపమొందెడి బ్రతుకునీది! 
ఊపిరిన్‌ బిగబట్టు నున్మాదక్రిమిచేత 
నుసురుబాసెడి సూక్ష్యయోద్ధవవు 
సాగినంత చరించి సాగనియెడగూలు 


సంత్రాసజీవివి శౌర్యమేల? 


తే.గీ. నిన్నుబుట్టించు దైవమ్ము నెబుగలేక 
లేడులేడంచు తెగనాడు వాడవేమి? 
కంటిముందటి ప్రక్యతిన్‌ గాంచునెడల 
తల్లి కనిపించు! దానిలో తండ్రి గలడు!! 11 
ఏదో నాలుగురోజులు ఈ భూమ్మీద ఉండి పోయేవాడివి ఓ మనిషీ! నీకందుకయ్య్మా 
ఈ నడమంత్రపు సిరి! గట్టిగా గాలివాన వస్తే భయపడి చచ్చేబ్రతుకునీది. ఊపిరిని 
బిగబట్టిన కరోనా చేతిలో గిలగిలలాడిన బ్రతుకు నీది. సాగితే నీయంతవాడు 
లేడంటావు. సాగకపోతే చతికిలబడతావు. నిన్ను పుట్టించినదేవుణ్ణి తెలుసుకోలేవు. 
పైగా వాడు లేనేలేడని తెగనాడుతావు. కంటిముందున్న ప్రకృతిని చూసి దానిలో 
తల్లిని చూడలేవు. దానిలోనే తండ్రి ఉన్నాడని తెలుసుకోలేవు. 
శా. ఈ బ్రహ్మాడమదంత యీశ్వరుని రూపేయంచు గుర్తించలే 
వే! బ్రవ్మావిష్ణువులెవ్వరీ జగతి లేనేలేరు పొమ్మంచు నే 
తి బ్రహ్మమ్మను వాదఘోషణముతో తీర్చిచ్చు మూథాత్ములన్‌ 
సుబ్రహ్మణ్యులు కూలద్రోచెదరొ! కాసుల్‌ బొంది హర్షింతురో? 12 
ఈ బ్రహ్మాండమంతా భగవంతుని రూపమే అని తెలుసుకోలేక పోతున్నావు. 
త్రిమూర్తులు లేనేలేరని మానవుడే దేవుడనే అహంభావంతో సంచరిస్తున్నావు. గొప్ప 
ధర్మపరులు అధర్మపరులను నశింపచేస్తారా?. ధనాశతో విడచిపెడతారా?. 


క్‌. బుద్ధిని గల్లువారు కనుమూసి జపింపుడు; కంటిముందు మీ 

బుద్ధికి గానుపించు పరమోత్తమ శక్తిని గూర్చి లేశమున్‌ 

శుద్ధమనమ్ముతో గనుడు; శోధనజేసిన దేవదేవుడే 

తద్ధగ కానిపించును దిశాంత విశాలము వానిరూపమౌ! 13 
బుద్ధిమంతులు కళ్ళు మూసుకొని ధ్యానంచేస్తే మీ కళ్ళముందు పరమాత్ముని శక్తి 
రూపం కనిపిస్తుంది. అందులో ఏకాగ్రత ఉండాలి. చంచలఫ్టబబవం ఉంటే 


ఫలితం ఉండదు. నీవు ఎంత శ్రద్ధగా ధ్యానిస్తే పరమాత్ముడు అంత ప్రేమగా 
వర్శనమస్తాడు. ఆయన రూపం దిక్కులవ్యాప్తి కలది. 


వాజ్మయి 39 


9. మతం 
చం . మతమది యిష్టతన్‌ జనెడిమార్లము; యందున మంచిచెడ్డలన్‌ 


హితవొనగూడునట్లు గమనించి చనందగుగాని మూర్చులై 

జతయగుచో వినాశనము సంఘటిలున్‌ ! గతమౌ చరిత్రయే 

ప్రతియుగసాక్ష్యమౌను; ప్రతివారలు యోచనజేసి సాగుడీ ! 1 
మతం అంటే ఇష్టం అని అర్థం. ఎవరికి ఇష్టమైన జీవనవిధానంలో వారు 
జీవించటమే మతం . అటువంటి మతవిధానాన్ని ముందుగా గమనించుకొని 
ఎంచుకోవాలి. అలాకాక మూర్ధంగా మతాలను ఎన్ముకొంటే వినాశనం కలుగుతుంది. 
గతచరిత్రయే ఇందుకు తార్కాణం. 

మ. గతకాలమ్మున ఛాందసుల్‌ మతమునే ఖడ్డమ్ముగా దూసి దు 

రృతినో సమ్మతిచేతనో మతము మారండంచు పీడించి యు 

న్షతమైనట్టిది మా మత మ్మిదియె విజ్ఞానాబ్ధియౌనంచు ను 

ధ్ధతి జూపించెడితీరు మూర్థతకు యాథార్థ్యంపు సాక్ష్యమ్మగున్‌ 2 
ఇదివరకటి రోజుల్లో పట్టుదలగలవారు మతాన్ని ఒక కత్తిలా దూసి సదాలోచనతోనో 
లేక దురాలోచనతోనో ప్రజలను మతం మారమంటూ నానాబాధలూపెట్టి మా 
మతవేం గొవ్వదంటూ, అది చాలా మంచిదంటూ వ్రచారంచేన్తూ, 


అహంకారంచూపిస్తూ , బలప్రయోగం చేయటం తెలివితక్కువతనానికి నిలువెత్తు 
సాక్ష్యం. 

మ. మతధర్మమ్ములు శాంతి మంత్రములు నీమంబొప్పగా జెప్పి స 
మృతితోడన్‌ పరమాత్తుజేరు విధమున్‌ మౌనోపదేశమ్ముచే 
హితవౌనట్లు వచించి మేల్‌ పథము జూపించున్‌ పురోగాములై 
ప్రతివారున్‌ జనునట్లు ! వేర్ణరచు దుర్జావాలు దోషమ్మగున్‌ 3 

ప్రతివారికీ మతధర్మాలనేవి శాంతిమంత్రాలుగా నీతిని బోధించి మౌనోపదేశంతో 
పరమాత్తుజ్ణి చేరేమార్లాన్ని చూపించి ప్రజలకు మేలుచేయాలి. అంతేగానీ ప్రజలమధ్య 
శా. సిద్ధాంతమ్ములనున్నభేదమొకటే చింతింపగా పండితుల్‌ 
రాద్ధాంతమ్ముల సేయకుండిన జనారాధ్యున్‌ ప్రపూజించు వా 
రిద్దాత్రిన్‌ భజియించు తోచినటు లా రీతిన్‌ విమర్శింపగా 


యుద్ధమ్ముల్‌ చెలరేగుచుండె ధరలో నుద్రేకముల్‌ పొంగగన్‌ 4 


మతవిషయికమైన సిద్ధాంతభేదాలతో పండితులు పనికిమాలిన రాద్ధ్దాంతాలు 


చేయకుండా ఉంటే, ప్రజలు తమకుతోచినట్లుగా భగవానుణ్ణి పూజించుకొనేవారు. 
అలాకాక విమర్శలు ఎక్కువకావటంతో ప్రజలలో ఉద్రేకాలు పెరిగి యుద్ధాలకు 


సిద్ధమయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవే ప్రజలలో చీలికలకు దారితీస్తున్నాయి . 


శా. యావద్దాత్రికి భారతావనియె వేదాంతమ్ము నేర్పించి యెం 
తో వైశిష్ట్యమొనంగె మానసిక విద్వోపాసనా రీతికిన్‌ 
జీవన్ముక్తి విశేష సంగతులకున్‌ చిత్తానుకంపాది సం 
సేవోద్యోగ విభిన్న వాదములకున్‌ చిత్రైకమూలమ్ముగన్‌ 5 
మొత్తం ప్రపంచానికి భారతభూమి వేదాంతాన్ని నేర్పించింది. ప్రజల మానసిక 
వికాసానికి , జీవన్ముక్తికి సామాజిక సహజీవనానికి అనేక అంశాలలో తోడ్డడింది 
శా. పూర్వర్నుల్‌ కడు భక్తిమీరునటులన్‌ పూజించె నే విగ్రహం 
బార్షస్థానములందు నర్చనల నే భంగిన్‌ ప్రపూజించె నా 
ర్నర్వుల్‌ కానలకేగి విగ్రహములారాథించిరే మున్ను ను 
త్కర్నింపన్‌ గుడి విగ్రహాల నిలుపన్‌ తర్మించె నెవ్వారలున్‌ 6 
పూజనీయ స్థానాలంటూ ఏర్పాటుచేసి మన పూర్వబుషులు భక్తితో ఏరకమైన 
విగ్రహాలను నెలకొల్పారు? ఏవిధమైన పూజాక్రమాన్ని ఏర్ణాటుచేశారు? వారు ఆ 
రోజుల్లో వానప్రస్థానికి వెళ్లి అక్కడ ఎలాంటి విగ్రహాలను పూజించారు? గుడులను 
ఎవరికోసం నిర్మింపజేశారు? 
శా. వానప్రస్థముబోయి దైవజపమున్‌ వర్ణిల్లగాజేయు వా 
రానా డెల్లరు; విగ్రహాలయెదుటన్‌ రంజిల్లుపూజాది య 
ర్వా నీకమ్మొనరించువార లెవరైనన్‌ గల్లిరే? కాని మిం 
దూ నిష్టాపరులన్‌ గురించి జగముల్‌ దోషాలు వల్లించెడిన్‌ 7 


ఆ రోజుల్లో అందరూ వృద్దాప్యంలో వాపప్రస్థానికి వెళ్లేవారు. నియమంతో జపం 


చేసుకొనేవారు. అంతేకానీ అక్కడ విగ్రహాలు పెట్టుకొని పూజలు చేసిన వారు కాదు. 


అయినా హిందువులు విగ్రహారాధనచేసేవారని మిగిలిన జాతులవారు తప్ప లెన్నారు. 
శా. అర్వాచీనులు విగ్రహాలనిడి దేవారాధనల్‌ టిర్జగా 


సర్వమ్మందున నున్నధైవమిచటే సంధిల్లైనా యంచు నీ 
యుర్విన్‌ కొందరు వాదులాడుటలు యెంతో హేతుబద్ధమ్ము; యా 


పర్వమ్మందున మంత్రశక్తి గమనింపన్‌ బోలు నెవ్వారికిన్‌ 8 


ఈరోజుల్లో చాలామంది విగ్రహారాధనను విమర్శిస్తున్నారు. దేవుడు ఈ విగ్రహం 
లోనే ఉన్నాడా? సర్వవ్యాపకుణ్ణి విగ్రహంలోనే చూపిస్తారా అని 
వాదులాడుతున్నారు. అది నిజమే. పూర్వం తెలిసినవారెవరూ అలా చేయలేదు. 


వారు మంత్రశక్తిని, మాన సిక ఏకాగ్రతను విశ్వసించారు. 
మ. శిలయే దైవమటన్న దోషమగు; వాసింగాంచు మంత్రస్తుట 
మ్ముల బీజాక్షర సంపుటీకరణచే మూలాత్మకమైన శ 
క్తి లతల్‌ మోసులువారు నియ్మ్మెడల భక్తిన్‌ పూజలన్‌ చేసినన్‌ 
విలలో దైవికశక్తి నిల్చి ప్రజకాశీర్వాద చిచ్చున్‌ గదా! 


నిజానికి శిలయే దేవుడంటే దోషమేకదా! అక్కడ అది శిలయే అయినా బీజాక్షరాలతో 
మంత్ర స్టుటంచేసి యంత్రస్థాపనచేసి సంపుటీకరణం చేయటంవల్ల శక్తి అందులో 
నిక్షిప్తం చేయబడింది. అటువంటి దాన్ని భక్తిశ్రద్ధలతో పూజించటం వలన దైవశక్తి 
అక్కడ కేంద్రీకృతమై భక్తులను ఆశీర్వదిస్తోంది. 
ఉ . విగ్రహమందు శక్తి యొకవేళను లేదని విశ్వసించుచో 
నిగ్రహశక్తిగల్లు నొకనిన్‌ బిలిపింపుము; వానిచేత నీ 
విగ్రహమున్‌ దొలంచి తగు వేడుక నొందుడు; పూర్వమెందరో 
యాగ్రహమూని జేసిరిటు నావలన్రుక్కె; చరిత్రచూడుమా! 10 
ఒకవేళ విగ్రహాల్లో శక్తి లేదని విశ్వసించారనుకోండి ! దండితనంగలవాజ్లొకజ్ణి పిలవండి. 
వాడిచేత ఒక విగ్రహాన్ని తొలగింపజేయండి. ఆ మా యని వేడుక పొందండి. పూర్వం 
ఎంతోమంది ఇలా చేశారు. ఆ తరువాత వారి బ్రతుకులు పమయ్యాయో చూడండి 
సీ . దేవుడున్నాడను భావనచాలదు 
కనుపింపడేమను జనులకొరకు 
ఏచోటనున్నాడు యేరూపునున్నాడు 
కనుగొనలేమను జనులకొరకు 
ఆకారమదియేమి యాతడు పురుషుడా 
యనిశోధనముజేయు జనులకొరకు 
అతనినిజూచి మే మర్చింతు మనునట్టి 
శ్రద్ధగల్లిన సర్వ జనులకొరకు 


మ 


ప్రతిష్టించి వేడ్కనొందె 


శ్వసించిన వారికి వేడుకయ్యె 


42 బాబ్బయి 


విశ్వరూపుని గనలేని పేదవారి 
యాశటింను గుడిలోన నతనిజూడ ! 1 


దేవుడుంటే కనిపించడేం అనే ప్రజలకోసం; ఎక్కడున్నాడు? ఎలా ఉంటాడు అనే 
జనులకోసం; ఆయన పురుషుడా? స్తీయా అని ప్రశ్షించే వారికోసం; అతడు కనిపిస్తే 


మేం పూజిస్తాం అని కోరుకొనే భక్తులకోసం విగ్రహాన్ని ప్రతిష్టించి చూపించారు. 
నమ్మినవారికి కోరిక తీరింది. యథార్థంగా దైవదర్శనం పొందలేమనుకున్నవారికి 
గుడిలో దేవుని రూపంచూశామని తృప్తికలిగింది. 
మ. గుడిలో నర్భనజేయువారిగన నుక్రోషమ్ము ధర్మమ్మె? యి 
యెడలన్‌ స్వేఛ్చ గణింపలేర? యిదియౌనే సోదరప్రేమ? యి 
క్కడ దేవర్నులకన్న మీ రథికులే?కైవల్యమున్‌ గోరి యె 
యెడలన్‌ ధ్యానమొనర్చినన్‌ దగును; నిందేముండె వైరుధ్యముల్‌ 12 
ఎవరైనా గుడిలో పూజచేస్తున్నారంటే మీకెందుకయ్యా కోపం?వారి ఇష్టం వారిది. 
వారలా చేస్తుంటే సహించలేకపోవటం సోదరభావం అవుతుందా?పూర్వీకమైన 
బుషులకన్నా మీరు గొప్పవారా? ముక్తికోరి ఎక్కడ ఏవిధంగా ధ్యానంచేసినా 
తప్పులేదని మీకు తెలియదా? ఇందులో విరోధమేముంది? 
మ . మతధర్మమ్ములవన్ని యొక్కటియె; సామాన్ముల్‌ గ్రహింపంగ నే 
మతమైనన్‌ కడు ధర్మనూక్ష్యమును సంభావించి పేర్కొంచు ని 
శ్రిత లక్ష్యమ్మున నెత్తిచూపు నది చింతింపన్‌ మరోభావనా 
స్మృతి కల్లించును; భేదభావముల తీరేయిట్లు రూపొందెడిన్‌ 13 
నిజానికి అన్ని మతాల సారాంశమూ ఒక్కటే. సామాన్యులకు అర్థం కావటం కోసం 
ఏ మతమైనా కొన్ని సూక్ష్యధర్మాలను ప్రత్యేకించి పేర్కొంటుంది. ఇందువల్ల ప్రజల్లో 
వేరొకభావన కలుగుతుంది. ఇవన్నీ అభిప్రాయ భేదాలే కానీ అసలు భేదాలు కావు. 


YY YQ 


వాజ్మయి 48 


10. సత్యం 
ఉ . సత్యము శాశ్వతమ్మయిన సద్దుణధర్మము; సర్వస్యష్టియున్‌ 
సత్యముపైన నిల్షినది; సత్యమె యీల్లిన సూర్యచంద్రులున్‌ 
నిత్యత గోల్చడున్‌; ధరణి నిల్చిన భూతములన్ని నాశమౌ 
సత్యమనంగ దైవమగు సర్వజనుల్‌ గమనించి సాగుడీ ! 1 
సత్మమనేది శాశ్వతంగా ఉంటుంది. ఇది మంచి గుణాలు కలది. స్యష్టి సమస్తమూ 
సత్యంపైన ఆధారపడి ఉంది. లోకంలో సత్యమే లోపిస్తే సూర్యచంద్రుల భ్రమణం 
చలించిపోతుంది. భూమిలోని భూతకోటి అంతా నాశనమైపోతుంది. సత్యం అంటే 
దైవమస్ర అని తెలుసుకొనొ దాన్ని నిలువుకోవాలి. 
శా. సత్యాధారము లోకవ్యత్తము; మహాశాసాధ సంరంభమున్‌ 
సత్యమ్మే; గమనింప రోదసిని నశ్రాంతమ్ముగా సౌర సాం 
గత్యమ్మంది భ్రమించు నీ గ్రహములున్‌ గంభీర సత్మోద్ధతిన్‌ 
నిత్యమ్మున్‌ చరియించుచుండు; మనకీ నీతుల్‌ ప్రవర్తింపవా? 2 
ఈ లోకం సత్మంమీదనే ఆధారపడి ఉంది. మన ఆశలన్నీ సత్యంమ్‌దనే ప్రవర్తిస్తున్నాయి. 
ఆకాశంలోని గ్రహాలన్నీ సత్యాధారమై నడుస్తున్నాయి. అలాంటప్పుడు మనకు సత్యంతో 
నిమిత్తం లేదా? 
ఉ . లోకములేలువారికి ప్రలోభములేవియులేవు; సత్యమే 
లౌకికపాలనమ్మున విలాసము వారికి; నే విధానముల్‌ 
ప్రాకటమయ్మె వారలకు వాటిని తప్పక నాచరించుటే 
తేకువ వారిధర్మమగు; తీరు రవంతయు మారదెన్ష్నడున్‌ 3 
లోకాలను పాలించేవారికి ఎటువంటి ప్రలోభాలూ లేవు. లోకపాలనలో సత్యమే వారికి 
ఆధారం. వారి ధర్మాన్ని ఎలా ఆచరించాలో అలాగే వారు పాటిస్తారు. ఏనాటికీ 
వారి ప్రవర్తన మారదు. 


మ. మనతోనే మనలోకముండినదె?సత్యంబంత లేకున్న మి 


న్నును మన్నున్‌ చెరలాడిపోవె ! మనమే నోరార సత్యమ్ము ప 
ల్కను సందేహముతో క్యశించెదము; లోకంబిట్లు ఘూర్జిల్లినన్‌ 


కనురెప్టల్‌ పడుకాలమందున జగద్దద్ధంబు గాకుండునే! 4 


లోకమంతా మనప్రమేయంతోనే నడుస్తోందా? సత్యమనేది లేకపోతే మిన్నూ మన్న్మూ 
ఏకమైపోవా? మనమే సత్యం పలకటానికి జడుస్తున్నాము. లోకం ఇలాగే ఉంటే 


44 బాజ్బయి 


క్షణంలో బూడిద అయిపోతుంది. 


ఉ . సతృ్యమునాచరించుటకు సాకులుజెప్పుచు దాటివేయు నీ 
ప్రతృయశీలురున్‌ ప్రగతిబాట చరించెడి ధర్యకోవిదుల్‌ 
ముత్యములౌ నసత్యముల మూటలునొంచుచు లోకమెల్ల సా 
హిత్తముగూర్చి చెప్పెదరు హేయమెరుంగరు! వరు మానవుల్‌ 5 
ఈరోజుల్లో ప్రతివారూ సత్యం పలకటానికి సాకులుచెబుతూ దాటివేస్తున్నారు. కానీ 


అసత్మపుమాటలు మూటలుగా వొంపుతూ అది సాహిత్యం అంటూ అసహ్మప్రవర్తన 


pr.) 
చూపిస్తున్నారు. 
-— “య 


ఉ. జీవనవార్థిలో బ్రతుకు ఛిద్రముగానటుగాచి పావనం 


బై విలసిల్లు తీరమును భవ్రతజేర్చెడి నావ సత్యమౌ! 
గావున టిని గాచుకొని కర్తమునొంచుడు! నిన్నుగాచు నీ 
దేవత! యెల్లవేళల విధేయత సాగుము దీని వెంబడిన్‌ 6 
జీవనయానంలో బ్రతుకు బండబారకుండా మంచి తీరాన్ని చేర్చే నావ సత్యం. కాబట్టి 
దిన్ని దృష్టిలో పెట్టుకొని నీకర్మఫలాన్ని సంపిదించుకో! నిన్నుకాపాడే దేవత సత్యమే. 
గుర్తుపెట్టుకొని నడుచుకో ! 
ఉ . సత్యమునాశ్రయించుకొని సాగినవారు మహర్షులౌ నిదే 
నిత్యము జీవగటజ్ఞయని నిండుగసాగ౧ెడివారు దివ్య సాం 
గత్యమునొందు; నింక కనుగాననివార లసత్మవాదులై 
మృత్యుపథమ్ములో యముని మించుక్ళపాణముధాటి నానెడిన్‌ 7 
సత్యాన్ని నమ్ముకొని జీవించేవారు బుషులవుతారు.ఈ నమ్మకంతో జీవించేవారు 
దేవలోకాన్ని పొందుతారు. ఎంతకాలమైనా సత్యాన్ని గమనించలేనివారు యముని 
ఖుడ్లానికి బలియవుతారు. 
మ. బ్రతుకేరీతిని వెళ్లబుచ్చినను కొంపల్‌ మువ్లిపోబోవు; నీ 
గతి జీవాంతమునందు తోచెడిని! యింకన్‌ గాంచలేకున్నచో 
జతగూడున్‌ యమపాశబంధనములే! సత్యానుశీలమ్మునన్‌ 
హతమౌ నాయమపాశముల్‌ పృథివి నీకాధారమేమౌనొకో! 
ఎలా జీవించినా ఎవరి కొంపలూ మునిగిపోవు; కానీ నీ ప్రవర్తనా ఫలితాలు నీకు నీ 
శీవితాంతంలో కనిపిస్తాయి. అప్పటివరకూ తెలుసుకోలేకపోతే యమపాశాల 
బంధిస్తాయి. సత్యపాలనం వలన ఆ యమపాశాలు దూరమవుతాయి. లోకంలో నీ 


వాబ్మయి 45 


ఆదారమయ్యేది ఏదో తెలుసుకో !! 


మ. మరణాంతమ్మునుగూర్చి యిట్టి భయమేమంతస్‌ గనన్‌ రాదు; యం 


దరిత్రోవన్‌ జనుచుంటి నేను; కసిగా తర్మింపగానేల? నా 

వరకే పాపభయమ్ములే దనుచు సంభాషించు పుణ్ళాత్మునిన్‌ 

తరియంజాలను సత్యమార్గమున భేదంబింత లేకుండెడిన్‌ 9 
“మీరు చెప్పేభయాలు నాకేవీ లేవు. నాకు మరణభయం అసలే లేదు. అందరూ 
ఏత్రోవలో వెడుతున్నారో నేనూ అదే త్రోవన వెడుతున్నాను. కనుక నన్నుగురించి 
అంత కసి ఉన్నట్లుగా చెప్పనక్కరలేదు. నాకు ఏ పాప భయమూలేదు.” అనేవారి 
గురించి కవిగా నేనేమీ చెప్పలేను. 

ఉ . ఎప్పటికైన సత్మమొకటే ధర నిల్లు; నసత్యమంతయున్‌ 

ముప్పు గడించి పారును; ప్రమోద ప్రమాదములెల్ల నా డగున్‌ 

తప్పదు కర్మపాకఫల తర్ణణమంతయు; మేలుకొన్నచో 

నిష్టటికైన సత్యమును నిండుగ దాల్హుము నెమ్మనమ్మునన్‌ 10 
ఎప్పటికైనా నిలబడేది సత్యమే. అసత్యము కనుమరుగవుతుంది. సంతోషమో, 
దుఃఖమో ఆనాడు తెలుస్తుంది. ఎప్పటికైనా కర్మ ఫలం తప్పదు. మేలుకొని ఇప్పటికైనా 


సత్యపాలనం చేయటం మంచిది. 


సీ. సతృలోకముదారి సన్మార్గమగుచుండె 

నాదారి నడువగా నరయుమిపుడు 
నిత్యకల్యాణమ్ము నిరుపమానమ్మగును 

నాదారిబత్తెమ్ము నరయుమిపుడు 
అత్యంతసుఖమయ మమరలోకమ్మురా 

యందుండగా పుణ్యమరయు మిపుడు 
భ్యత్యులు సేవింప పెంపారులోకమ్ము 

నందుండు భాగ్యమ్ము నరయుమిపుడు 

తే. రీ. సత్య సమ్మానమార్లమ్ము సరణినేగ 

దివ్యభోగాలు సమకూరు దీనినెరిగి 
భవిత నిర్మించుకొనుము నీ భాగ్యమేమొ 


నీవె నిర్ణేతవగుదువు నీతి గనిన ! 


సత్మలోకమార్లము మంచిమార్గం. ఆదారిలో వెళ్లటానికే ప్రయత్నించాలి. సత్యం 
నిత్యకల్యాణ యుక్తుమైనది. జీవితాన్ని నడిపించటానికి అదే తగినది. సత్యం స్వర్ణాని 
సరియైనదారి. స్వర్ణం అత్యంత సుఖమయమైనది. అందుండటానికి యత్నించాలి 
దివ్యభోగాలు అక్కడ లభిస్తాయి. 
ఉ . కష్టమెయైన సత్యమును గౌరవమొప్పగ దాల్ముమయ్య! నా 
యిష్టమటంచు నే చెడు వరింపకుమయ్ము! ధరాతలాన నా 
శ్లిష్ట మనోజ్ఞజీవితవిశేషము ద్రుంపకుమయ్య!శిష్ట సం 
క్లిష్ట పథమ్ము సత్యమగు; లేశము వీడకుమయ్య మానవా! 12 
నత్యపాలన చాలా కష్టమే అయినా దాన్ని గౌరవంతో తలదాల్ట్బవయ్యా! 
యిష్టంవచ్చినట్లు నేను నడుచుకుంటానంటూ చెడుదారిని వెళ్లకు. లోకంలో 
అనుభవించాల్సిన గొప్పజీవితాన్ని పోగొట్టు కోవద్దు. నత్యపథం కష్టమైనదైనా 
విడచిపెట్టకయ్యా ! 
ఉ . దేవుడు సత్యరూపుడు; సుథీమయమాతని దివ్యతత్త మీ 
జీవితమందు నాతని విశేషపథమ్మున పోవకున్న నీ 
జీవనమేల? సత్సథవిశేషములేని మనుష్కుడన్న సం 


భావనమేల? జీవన విభావసుడుండగ మేలుకొమ్మురా! 
దేవుడు సత్యస్వరూపుడు. ఆతని తత్త్వం అమృతమయం. ఆయనదారిలో వెడితే 
వేలు కలుగు తుంది. మనుష్యులు ఆ మార్గంలోనే నడవాలి. జీవ 


ప్రభాకరుడుండగానే మనిషి మేల్కొనాలి. 


stools 


మ. మనకాదర్శము రామచంద్రుడతనిన్‌ మన్నించి యాదర్శ పా 
త్రునిగా భావనజేసి వాని పథమందోలిన్‌ ప్రవర్తించినన్‌ 
ఘనశీలమ్మును పొందగాగలము సంఘమ్మందు కీర్మాదులున్‌ 
పొనరంగాగల వాతనిన్‌ దలచి సంపూర్ణమ్ముగా మైొక్కుడీ ! 1 
మనకు శ్రీరామచంద్రుడు ఆదర్శపాత్రుడు. ఆయనను తలచుకొని ఆతని 
మార్గంలో మనం ప్రవర్తించినట్రైతే గొప్ప శీలసంపదను పొందగలం. అందువల్ల 
మనకు కీర్తి వంటివన్నీ లభిస్తాయి. కనుక ఆ రామచంద్రునికి భక్తితో 
నమస్కరించండి. 
మ . పిత్యవాక్యమ్మునుబూని కానలకు త్యప్తిన్‌ బోయె రాజ్యమ్ము నా 
తత మర్మాదనొనంగె తమ్మునకు నతండష్టకన్టాలనొం 
ది తలంపండట వీనిమూలమును నెందేనుండునే యిట్టి యో 
గ్యతలున్‌ గల్లిన మానవుండు కడుమాయాలోకమందెచ్చటన్‌! 2 
శ్రీరాముడు తండ్రిమాటప్రకారం తృప్తిగా అడవులకు వెళ్లాడు. తగిన మర్మాదతో 
రాజ్యాన్ని తమ్మునికి ఇచ్చేశాడు. తాను అష్టకష్టాలుపడికూడా మనస్సులో ఏమీ 
అనుకోలేదు. మాయదారి ప్రపంచంలో ఇలాంటి మానవుడు ఎవరైనా ఉన్నారా? 
శా. ఏనాడైన పొగడ్తలన్‌ వలచెనా? హెచ్చ్చున్‌ ప్రదర్శించెనా? 
తానేమిన్నయటంచు గర్వపడెనా?దంభమ్ములన్‌ పల్కెనా? 
పోనీ మాటను దాటిపోదమనెనా? పోనాడయోజించెనా? 
నేనీ కష్టములన్‌ భరింపననెనా? నిందాక్యతుల్‌ జేసెనా? 3 
శ్రీరాముడు ఏనాడైనా పొగడ్తలు కావాలనుకున్నాడా? గర్వంచూపించాడా?నేనేగొప్ట 
అనుకున్నాడా?లేనిపోని వ్రజ్మిలు వలికాడా?పోనీ ఆడి నమాటను 
దాటివేద్దామనుకున్నాడా?నేనీ కష్టాలు పడలేనని, వాటికి కారకులైనవారిని ఎన్నడైనా 
తూలనాడాడా?లేదుకదా!! 


ఉ . ఆడినమాటకై నిలచినట్టి మహాత్ముడు రామచంద్రుడే 
పాడినెరింగినట్టి బుజువర్తనుడా రఘురామమూర్తియే 
పోడిమితోడ కాలగతి పాొల్పు నెరింగినవాడు రాముడే 
వాడిబలమ్ము నోర్మిగలవాడు రఘూద్వహుడొక్కడే కదా! 4 


ఆడినమాట తప్పకుండా అందుకోసం నిలచినవాడు శ్రీరాముడే కదా! న్మాయం, 


48 లై బృయి 


ఛర్మం తెలిసినవాడు రఘురాముడేకదా! కాలప్రభావాన్ని తెలిసినవాడు బలశాలి 
డ్రా శ్రీరాముడేకదా! 
శా. అన్నల్దమ్ములు రామలక్ష్మణులు లోకారాధ్యులౌ వీరి క 
న్నన్నైవ్వారలు మిన్న! యీ జగతిలోనన్‌ సీతయే స్త్రీలకున్‌ 
పున్నెమ్మున్‌ గరపించు దేవత! గుణోద్దూతమ్ములౌ రీతులన్‌ 
వన్నెల్‌ టిరగ నామెనుండి గ్రహియింపన్‌బోలు నెవ్వారికిన్‌ 
ఓ . భారతమందు భీష్మకథ పల్వురకున్‌ గమనింపబోలు నా 
వీరుడు తండ్రికై విసరు భీష్మప్రతిజ్ఞి యసాధ్యమేరికిన్‌ 
కూరిమి నీట తామరలు కూడిననీటిని తాకనట్లుగా 
పారముజూచె నాతడు సుపర్వులు మెఛ్చగ; వానినెంచుమా! 
మహా భారతంలో భీష్మనికథ అందరకూ తెలిసిందే. ఆతడు తండ్రికోసం చేసిన 
ప్రతిజ్ఞ ఇంకెవరికీ సాధ్యం కాదు. నీటిలో తామర మాదిరిగా జీవితంలో ఏ జాడ్యాన్నీ 
అంటించుకోకుండా ఒడ్డుకు చేరాడు. ఆతని వైనాన్ని దేవతలుకూడా మెచ్చుకున్నారు. 
ఉ . కౌరవ వర్ణమందొకడుగా కొనసాగినగాని ధర్మ ఏ 
స్తారకుడై యదూద్వహుని తత్త్వమెరింగి ప్రపన్నుడయ్మె; నా 
శౌరి మహాట్టహాసమున చక్రముదాల్చి వధింపబూన నీ 
వీరుడు వీరధర్మమును వీడక యోగివరేణ్యుడయ్మెడిన్‌ 
ఖీమ్మడు కౌరవవర్లంలో ఒకడుగా కొనసాగినా గానీ ధర్మంవైపే ఉన్నాడు. శ్రీకృష్ణుని 
తత్త్వం తెలిసినవాడు కనుక ఆయనపట్ల శరణాగతిని ప్రకటించుకొన్నాడు. శ్రీకృష్ణుడు 
క్రధారియై భీష్ముణ్ణి సంహరించటానికి మీదకురికినప్పుడు వరధర్తంతో యోగియై 


శా. ఎన్నేండ్లీ భువిపై మెలంగినను కాసింతైన దోషమ్ము దా 
క న్నేరండన నెవ్వడీ బ్రతుకు సాగన్‌ జేయునో వానినే 


మన్నింపన్‌ దగు మార్గదర్శకునిగా మర్యాదతో వాని లీ 


తి న్నెన్షందగు నిట్టి యోచనయె ప్రీతిన్‌ దారి చూపెట్టెడిన్‌ 
ణీమ్మడుం ఎన్నేండ్లు ఈభూమిమీద జీవించినా ,కించిత్తైనా దోషాలను 
ంటగట్టుకొనలేదు. ఆ విధంగా ఎవడు జీవయాత్రను సాగిస్తాడో వానినే 


మార్లదర్శకునిగా గ్రహించాలి. వారి మార్గాన్ని ఆదర్శంగా స్వీకరించాలి. 


వాజ్మయి 49 


నము. చెడుదారిన్‌ బడబోకు; నీ నడత గాసింజెందగానీకు; మె 


వ్వడు వ్రే లెత్తుచు నీదె దోషముల నావంతైన జూపించు స 

వ్వడికిన్‌ మార్గము నీయబోకుము; ద్యఢత్వమ్మంది విశ్వాసమే 

ర్హడగా నీవు చరింపగా వలయు; నేర్వన్‌ బొమ్ము సన్మార్టముల్‌ 9 
నీవు చెడుదారిలో నడవకు; దుర్మార్గంలో అలసట చెందకు; నీలో దోషాలున్నాయని 
ఎవడూ వ్రేలెత్తిచూవించే న్ఫితిని తెచ్చుకోకు. నిబ్బరంగా నడుచుకో! 
మంచాదారులను తెలుసుకో! 


శా. నీలోపమ్ముల నీవు జూచుకొనుచున్‌ నిష్కర్షగా దిద్దుకో 
జాలన్‌ మేలగు; వేరొకండు కెలకన్‌ సందర్భమీరాదు; యే 
వ్రేలున్‌ నీగతి జూపకుండునటు నీవే ముందు జాగ్రత్తగా 
మైలౌ దారి మలంచుకొమ్మిదియె గంభీరప్రదమ్మయ్మెడిన్‌ 10 
నీలోని లోపాలను నీవే గుర్తించుకో! వేరొకడు కెలికే అవకాశం ఈయవద్దు. ఏ 
వేలూ నీ వంక చూపకుండా జాగ్రత్తవహించు. మంచి దారిని ఎన్నుకో ! 


సీ . వ్యక్తిత్వమనునది వర్తిల్లువిధమౌను 

ఎవరిపద్ధతి వారి దిలను జూడ 

వ్యవహార సరణిలో వైవిధ్యముండును 
వ్యక్తిగౌరవమూని యనుసరించు 

సిద్దుల నడక చూరగొన్ననుచాలు 

సుఖసంగతులు నీకు సొగనునిచ్చు 

మంచిపద్దతినెంచి మంచిదాల్సినచాలు 
మర్మాదలన్ని సన్మానమిడును 

తే.గీ. ఇఛచ్చ్రవచ్చినయట్లు చరించునెడల 
నింటబయటను పళ్చికిలించగలరు 
కాక గౌరవమొందు కోరికయె యున్న 


మంచి పద్దతులను నీవు యెంచుకొనుము!! 11 
వ్యక్తిత్వం అంటేప్రవర్తనా విధానం. ఎవరి ప్రవర్తన వారిదిగా ఉంటుంది. ప్రతివారి 
వైఖరి వేర్వేరుగా ఉంటుంది. దాన్నిబట్టే గౌరవం ఉంటుంది. సమాజంలో 
ప్రసిద్ధులైనవారి ప్రవర్తనను ఆదర్శంగా తీసుకోవాలి. అప్పుడు మన గౌరవం 


పెరుగుతుంది. ఇషంవళినట్లు వవహరిస్తే అలరియెపోతాము. 


50 బాజ్బయి 


చం . నినుగని గౌరవించగల నిండుదనమ్మును కోరుకొన్న నె 
మృనమున తొట్రుపాటను ప్రమాదమువీడి ప్రశాంత వైఖరిన్‌ 
గని పలుకాడుతిరు నొక కమ్మని శస్త్రముగా ధరించుచున్‌ 
వినయ వివేకముల్‌ గలసి వేడుకజేయ చరించగావలెన్‌ 12 
లోకం నిన్ను గౌరవించాలని కోరుకొంటే ముందుగా తొందరపాటును వదిలిపెట్టాలి. 
ప్రశాంతంగా మాట్లాడే వైఖరిని నేర్చుకోవాలి. వినయవివేకాలను అలవాటు 
చేసుకోవాలి. 
చం . అనుపమ వాక్కవైఖరి సహాయగుణమ్మును శాంతబుద్ధియున్‌ 
చనువున నాత్మబంధువుల సంగతి నెల్లర పల్కరించుటల్‌ 
తనవలె తోటివారిని ప్రధానముగా కొనియాడు ధోరణుల్‌ 
ఘనమగు పద్ధతుల్‌ సహజగౌరవమిచ్చు యథార్థ భావనల్‌ 13 


నేర్చుగల మాటతీరు, ఇతరులకు సహాయపడే లక్షణం, ప్రశాంతమైన ఆలోచన, 


అందరినీ ఆత్మబంధువులమాదిరిగా పలుకరించే చనువు, తోటివారినికూడా 
తనవలె మెచ్చుకొనే విధానం, అలవాటు చేసుకొంటే గౌరవం దానంతట అదే 


లభిస్తుంది. 


వాజ్మయి 51 


12 . 0950 


చం. మనుజులు సంఘజీవులు; సమర్గులు గారొకరొక్కరుండుగా 
తనదు కుటుంబమున్‌ పొరుగు ధైర్యమునింపెడి తోడునీడయై 
కనుగొను బంధువర్ణము సుఖంబిడువారలు తోటి మానవుల్‌ 
జనుల సుగంధమై; నిదియు చాలక దైవము లోననిల్రైడిన్‌ 1 
మనుషులు అందరూ కలిసిఉండే సంఘజీవులు. ఎవరికివారు విడివిడిగా 
ఏసంబంధమూ లేకుండా ఉండలేరు. ఇరుగూపాొరుగూ, తోడూనీడా అనేవి 
మానవధర్య్మాలు. అందుకని ఒకరికొకరు బంధువులుగా కలిసి ఉంటారు. ఇంకా 
అందరినీ కలిపేందుకు పైన దేవుడున్నాడు. 
చం . మనుజుల మానసమ్మది సమాంతర జీవన సౌధమౌను; యిం 
దున భగవానుడే చెలగి తోడ్కొనిపోయెడి వాంఛలెవ్వియో 
కనుగొనరాక నిల్చి ఘనకార్యములెన్షియొ సంఘటించు వీ 
నిన గమనించుకొంచు తన నిత్యవిధుల్‌ బొనరించు మానవుల్‌ 2 
మనుష్కుల మనస అనేది సమాజంతో సమాంతరజీవితం కలది. ఇందులో 


భగవానుడే స్వయంగా మనలోనికోరికలనుకొన్నిటినిహరించివేస్తాడు. అనంతరం 
ఆతడుమనలో ఉండి ఎన్నో ఘనకార్యాలను సాధిస్తాడు. అదేసమయంలో తనపనిని 
తాను చేసుకొంటాడు. 
ఉ . అల్బ సమూహజీవనము యాదిమతత్తము; నేరగాండ్రనే 
నిల్చును నాయకావళిగ నెవ్వగబూనుచు దిక్కులేక నే 
కల్పయుగాంత కాలమున ఖైదున నుంచినరీతి యొంటియై 


స్వల్ప మనోభిలాషులయి వర్తిలుచుండు జనుల్‌ విరాగులై! 3 


చిన్నచిన్న సమూహాలుగా జీవించటం ఆదిమానవుల లక్షణం. నేరన్గులని 
తెలిసికూడా విచారపడుతూ వారినే నాయకులుగా నిలుపుకొంటున్నారు. యుగాంత 
సమయం వరకు ఖైదులో ఉండివచ్చినవారివలె ఒంటరిగా వైరాగ్యంతో ఏ 


ఆశలూలేకుండా కొందరు జీవిస్తున్నారు. 
చం . పలువురు సంఘజీవనము పన్నుగసల్తుట మేలు; కాని వీ 
రలు పొరుగున్‌ సహించుచు వరమ్ముగ భావనసేయజాలుచో 
నిల సుఖశాంతులింపొసగ నెల్లరు సంతసమొంది భాగ్యవం 


తులుగ విరాజిలున్‌ సగము తోషణమే బలమిచ్చు నీ యిలన్‌ 4 


ర్‌2 బాజ్బయి 


అనేకమంది కలిసి సహజీవనం చేయటం మంచిది. కానీ వీరు పొరుగువారిని 
చి సహించే లా ఉంటే అందరూ సుఖశాంతులతో ఉండగలరు. ఎవరికైనా 
ంతోషమే సగం బలం కదా! 
మ. పదిరూపమ్ములజూడ వారి మదిలో భాగ్యమ్ముగా దేవుడే 
పదియాకారములన్‌ ధరించి వెలుగై భాస్టిజ నీ భావనన్‌ 
మదిలో నిల్చి సహించుమందరిని, సమ్మానమ్ము నాడౌను ! దు 
ర్మదమొందన్‌ సరికాదు; దేవుడెవరిన్‌ మన్నింపడిట్రైనచో! 5 
పదిమందిలో దేవుడు పది యాకారాలు ధరించి ప్రకాశిస్తున్లాడని నీవు భావించాలి 
అలాంటి భావనను మనస్సులో పెట్టుకొని, పొరుగువారిని సహించగలిగితే అదే 
నీకు సన్మామని భావించాలి. అంతేకానీ మదించి వ్యవహరించకూడదు. వారిని 
దేవుడు సహించడు. 
ఉ. జీవులనందరిన్‌ భువిని స్యష్టియొనర్చిన దేవదేవుడే 
టివెనలిచ్చి యందరిని దివ్యముగా భువిలోన నిల్చి సం 
భావనజేసె సంతసము వర్థిలునట్లు ప్రజాళ యేకమై 
జీవితముల్‌ రహింప నివసింతురటంచు మనోభిలాషలన్‌ 6 
దేవుడు ప్రజలందరినీ భూమిపై నిలుపునాడే దీవించి అందరూ ఐకమత్యంతో 
మెలగాలని, స్నేహభావంవల్ల వ్యద్ధిపొందుతారని చెప్పాడు. ఆయన కోరికకూడా 
ప్రజల సంక్షేమమే. 
చం . కులమత ప్రాంతభేదముల ఘూర్జిలుచున్‌ ధర మానవత్వమే 
కలుషితమౌ విధాన సవగాహనలేక చరించువారి లీ 


తులు విషపూరితమ్మయి యథోగతి నొంచుచు మానవాళి శో 

భల నశియింపజేయుచు నవారితమై చెరేగుచుండెడిన్‌ 7 
ప్రజలు కుల,మత,ప్రాంత భేదాలతో కునారిలిపోతూ, మానవత్వాన్ని మరిచిపోతూ 
అపార్థాలతో సంచరిస్తే వారిఆలోచనలు విషవూరితాలవుతాయి. వారివల్ల 


మానవజాతి అథోగతి పాలవుతుంది. 

ఉ . మానవులందరున్‌ గలసి మాన్యతమీరగ వైకమత్యమున్‌ 
పూని యొకేకుటుంబముగ పొల్టువహించిన మానవాళికం 
పైన ఫలమ్ము లభ్యమగు; భద్రతకూడును యెల్లవేళ; లో 


కాన లభించు సంపదనికాయము పంచుకొనంగ ఏలగుస్‌ 


వాజ్మయి 583 


ఉ . మానవజాతియొక్కటియె; మంచితనమ్మును మానవాళిదే; 
మానుగ శోధనాఫలము మానవులందరు పొందగావలెన్‌ 


దేనికిగాని యుద్ధముల టిక్షవహించుటమాని, దగ్గరై 

పూనికతోడ శాంతిగని పొందు వహించిన మేల్లి, టెల్లెడిన్‌ 9 
మానవజాతి అంతా ఒక్కటే. అందరూ మంచితనంతో ఉండాలి. ప్రక్యతి 
పరిశోధనాఫలాలను అందరూ అనుభవించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధాలకు 
సిద్ధం కాకూడదు. శాంతియుతంగా వ్యవహరిస్తే అందరికీ లాభం కలుగుతుంది. 


ఉ . గొప్పకుపోయి యుద్ధముల కొట్టుకుచచ్చిన మేలు కల్లునే? 
తప్పలుదిద్దుకొంచు నొకదారి చరించుచు నెయ్యమూనుచో 
నొప్పిదమౌనటంచు మదినొక్కొకదేశ మెరింగినన్‌ జగ 


మ్మప్పదె! లోకశాంతి యనుమోదముకాదె జగద్ధితంబుగన్‌ 10 
గొప్పలకుపోయి యుద్ధాలతో కొట్టుకుచస్తే మేలవుతుందా? తప్పులు దిద్దుకుంటూ 
అందరూ కలిమిడిగా ఒక దారినిపోతే మంచిదికదా! అన్నిదేశాలవారూ 
స్నేహభావంతో నడుచుకుంటే మంచిదికదా! అందువల్ల విశ్వశాంతి లభిస్తుంది 
కదా! 

సీ. మతయుద్ధములకోరి మతెక్కిపోరాడ 

మానవత్వంబెచట మనును జగతి? 
రంగుభేదములంచు రాజసూయము సేయ 

రాజిల్లునే మన రక్షణమ్ము? 
సంపద గరిమతో సయ్యాటలాడిన 

సగటు ప్రపంచమ్ము సమతగనునె? 
శాస్త్రసాంకేతిక సంగతిన్‌ మించిన 

సడిలేని దేవాల నడకయేమి? 

తే. రీ. మనుజులందరు నొకజాతి యనెడి భావ 

మమరియుండిన మేలగు నదియె సంఘ 
జీవనమ్మగు; కానిచో జీవమణగి 


యాగవికమౌను; విశ్వమే యలజడియగు ! it 


మతయుద్దాలతో కొట్టుకుఛస్తే మానవత్వం ఉంటుందా?బంటిరంగు భేదాలు 
చూనుకొని తన్ను కుంటే మనకురక్షణఉంటుందా?నంపదఉందనివిట్ఞ్జవీగితే 


ప్రపంచంలో సమానత్వం కలుగు తుందా?కొన్నిదేశాలు శాస్త్రసాంకేతిక రంగాల్లో 


54 బాజ్బయి 


పురోగమిస్తే మిగతా దేశాల పరిస్థితి ఏమిటి? 


చం . కలిగిన కాలమంతయు సుఖమ్మున నుండిన మేలుగాదె? బం 

ధులుగ ప్రపంచపౌరులు యథోచితరీతిని సాగుచుండినన్‌ 

కలిమి రహింపదే! సుఖవికాసములవ్వి సమస్తమానవుల్‌ 

చెలిమిని పంచుకోరె! పలు చింతలులేక సుఖింపరే యిలన్‌! i2 
కలకాలం సుఖంగా ఉంటే చాలదా? ప్రపంచపారులందరూ బంధువులుగా 
కలిసినడిస్తే మంచిదికాదా? ప్రపంచంలోని సుఖసంపదలన్షీ స్నేహంతో అందరూ 
వంచుకోవచ్చుకదా! ఎలాంటి దిగుళ్లూలేకుండా అందరూ నుంఖంగా 
జీవించవచ్చుకదా! 


ఊఉ. నాంఘికజీవనమ్ము కడు శాంతముగా కొనసాగ మంచిదా 

సంఘబలమ్ము జీవులకు శాశ్వతమౌ బలమిచ్చిగాచు; నీ 

సంఘములిన్ని భేదముల సాగుటకాదు; యొకే విధానమౌ 

సంఘము మానవాళి కిల సన్నుతమౌ కొనసాగుడవ్విధిన్‌ 13 
సాంఘికజీవితం ఎంత ప్రవాంతంగా సాగితే అంత మంచిది. సంఘబలం ప్రజలకు 
శాశ్వతబలమిస్తుంది. లోకంలో ఇన్ని సంగాలు ఉండటంకాదు. సర్వ మానవ 
సంఘం ఒకటిగానే ఉండాలి. మానవజాతి అంతా ఉకే సంఘం అని భావిస్తే 
లోకకల్యాణమవుతుంది. 


వాజ్మయి ర్‌ి 


18. కులం 


చం. కులము సమూహమౌ; మనుజకూటమియంత యొకేకులమ్ము; కా 
కులు చిలుకల్‌ చకోర బక కోకిలలన్నియు పక్షిజాతియే 
కులములువేరుగావు; జనఘోష కులమ్ములబంచి వేర్హడన్‌ 
తలకొకరీతిగా కులము దారినొనర్చెను భిన్నమౌనటుల్‌ 1 
కులం అనేది ఒక జనసమూహం. మనుజ కూటమి అంతా ఒకే కులం. 
ఎందుకంటే కాకులు, చిలుకలు, చకోరాలు, కోకిలలు అంటూ వేర్వేరు పక్షిగణాలు 
ఉన్నా అన్నీ ఒకేవిధమైన జాతి అలాగే మనుషులందరూ ఒకటే జాతి. కానీ 
కులాలపేరుతో తలకొకకులంగా మనుషులు వేరైపోయారు. 
ఉ . ఇందరు మానవుల్‌ బహువరిష్టగణమ్ముగ చీలిపోయి మే 
మందరమొక్కటంచు కులమాన్యత పేర్కొని వేరువార లిం 
కొందరు వేరుపేరగల కూటమిగా పలు భిన్షవర్గులన్‌ 
చిందరవందరై ప్రజలచీల్సి కులమ్ములపేర పంచెడిన్‌ ! 2 
మానవులు జనసమూహంనుంచి చీలిపోయి విడిగా ఏర్పడి తామందరూ 
ఒక కులమని పేర్కొంటారు. అలాగే ఇంకొందరు మరొకకులం వారమంటారు. 
ఇలా భిన్నకులాలు ఏర్పడతాయి. 
చం . మునుపటికాలమందు ననుమోదముతో నొకవ్యత్తినుండి దా 
నిని కులవ్యత్తిగా మలచి నేర్చువమించి యదే క్రమమ్మునన్‌ 
తనకులమన్నపేర నొక ధర్మము విప్తరిలెన్‌; కులమ్ములున్‌ 
వెనుకడుగైనగాని తమభేదము మాత్రము సాగుచుండెడిన్‌ 3 
పూర్వకాలంలో రకరకాలవ్యత్తులుండేవి. ఆయావ్యత్తులను చేసేవారిని ఆయా 
కులాలుగా పిలిచేవారు. క్రమంగా ఈవ్యవహారం స్థిరపడి వ్యత్తిధర్మాలు పోయినా 
కులాలు మిగిలాయి. ఇంకా కులభేదాలు మరింతగా పాతుకుపోయాయి. 
మ . కులవ్యత్తుల్‌ నశియించిపోయిన కులాక్రోశమ్ములున్‌ పోక మా 


కులమే గొప్టదటంచు పోరుచు జనుల్‌ కూటాలయుద్ధమ్ముతో 


పలువైషమ్మములూని వేరుపడుచున్‌ భాగ్యమ్ము పోద్రోచి ము 
క్కలుగాచీలి సమాజమందు వెడగై కల్లొలతన్‌ నించెడిన్‌ 4 


కాలక్రమేణా కులవ్యత్తులు నశించిపోయాయి.కానీ కులవైషమ్మాలు 
మాత్రం పోకుండా నిలిచాయి. పరస్పర విద్వేషాలతో ప్రజలు వేరై యుద్ధాలతో 


56 బాజ్బయి 


కుమ్ములాడుకొంటూ దరిద్రులై ఐక్కతకుబదులు ముక్కచెక్కలు గా చీలుతున్నారు. 
ఉ. మా కులపోళ్లమందరము మంచిని చెడ్డను నందరొక్కటై 
ప్రాకెదమంతె గాని పెరవారల సైపమటంచు పల్కుటల్‌ 
చీ కొనగూర్చు నెల్లరు విశిష్టత నైక్కతగూడియున్నచో 
తేకువతోడ మేలగు విధేయత గల్లును దేశమంతటన్‌ 5 


మంచియైైనా, చెడ్డయైనా మా కులంవాళ్లమందరం ఒకటిగా నడుస్తాం. 
అంతేగానీ ఇతరులను సహించం అనటం బాధకలిగిస్తుంది. అలా కాకుండా 
మంచి ఆలోచనతో అందరూ కలిసినడిస్తే అందరికీ మేలు కలుగుతుంది. దేశం 
బాగుంటుంది. 
మ. కులతత్త్వమ్మున కొందరింపరయగా ఘూర్జిల్లుదేశమ్ము; మే 
లొలయన్‌ కొందరికే సుఖంబమర నాలోచింప సేమమ్ము గా 
దిలపై నందరు మేలునొందవలె నంతేగాని యే కొందరో 
కులనామమ్మున కూడబెట్టుకొను నుక్రోషమ్ము పెంపొందెడిన్‌ 6 
కులతత్వం కొందరికి ఇష్టమైనదైనా దానివల్ల దేశం పాడవుతుంది. అది కొందరికే 
లాభకరం. ఆవిధంగా ఉండరాదు. అందరికీ లాభం కలగాలి. లేకపోతే దేశంలో 
అసమానతలు పెరుగుతాయి. 
చం . కులమొకగుర్హు వృత్తికి; ప్రకోపమునన్‌ కులతత్తమూని సం 
కుల సమరమ్మనర్షిన నిగూఢముగా మిగతాకులమ్ములున్‌ 
విలయమొనర్హబూనును; నభీిప్టిత మెవ్వరికౌను? యందరున్‌ 
కలహపరంపరన్‌ దగిలి కయ్యమొనర్హ లభించు నాశమే ! 7 
చేసేవ్యత్తికి కులం ఒక సంకేతం. అంతమాత్రందానికి ఆవేశపడి కులత్తం 


సంచుకుంటే ఆ భావన అన్నికులాలలోను వస్తే విలయం సంభవిస్తుంది. ఎవరి 
ఆశలూ నెరవేరవు. చివరికి ఒకరితో మరొకరు కలహించుకోవటం తప్ప, నాశనం 


తప్ప కలిగే లాభం ఏమీ ఉండదు. 


ఉ . లాభములెన్నియైన వరలన్‌ గ్రహియింపగవచ్చు;కాని మ 


త్రేభములట్లు తన్నుకొను దీక్షకు నెవ్వరు మెచ్చబోవ రే 


వైభవమైన నందరకు వర్తిలగావలె గాని కొందరే 


శోభనశీలురన్న నుడి సుంతయు చెల్లదు కూటనీతిగా ! 


వాజ్మయి 57 


ఎన్నిరకాల లాభాలైనామంచివే. కానీ తన్నులాటలకు ఎవరు సిద్ధమవుతారు? 
వైభవం అంటే అందరికీ కావాలి. అది కొందరికే అంటే ఎవరు అంగీకరిస్తారు? 
అది నీతిమాలినపని అవుతుంది. 
చం. ఘనగుణశీలవంతులకు గౌరవమొప్న పదంబు లీవలెన్‌ 
తనకులమేదియైన, పరతంత్రము గా దిది; బుద్ధిశాలురన్‌ 
గని తగురీతిగా పదవి గౌరవమిచ్చినదేశమెల్ల శాం 
తిని గని నెమ్మనమ్మున సుధి విభవమ్మును గాంచుచుండెడిన్‌ 9 
ఏ కులంవారికైనా గుణవంతులైతే వారికి గౌరవప్రదమైన పదవులనీయాలి. 
ఇది బానిసత్వం కాదు.బుద్ధిమంతులను కనిపెట్టి వారికి తగిన గౌరవమిస్తే 
దేశమంతా బాగుపడుతుంది. 
శా. మేథావంతుని మేథకున్‌ తగిన సమ్మేళమ్ము గల్ల్సించి యే 
శోథమ్మున్‌ చెలరేగకుండునటు సత్మూత్రమ్ము పాటించుచున్‌ 
యాథార్థ్యమ్ముగ సాగిపోయిన మవాధ్యాయమ్మగున్‌ గాని నీ 


మేథాశక్తి గణింపలేమన జనంబేమౌను దేశమ్మునన్‌ 10 


మేథావులకు తగిన స్థానం కల్పించి ఎవరికీ ఏ తక్కువతనమూ కలుగ 
కుండా చూస్తే అది గొప్పతనం . అంతేగానీ మేథాశక్తిని మేం లెక్కచేయమంటే 


అది ప్రజలకు నష్టం . 
సీ. ఆనాడు కులనిర్ణయంబెట్లు జరిగెనో 
యీనాటి రూపమ్మదెట్టులుండె? 
ఆనాటి కులధర్మమున లాభమేమియో 
యీనాటి కులపోరులెట్లు గలవొ? 
ఆనాటి సంఘమ్ము సాకారమదియేమొ 
యీనాటి సంఘవిధానమేమొ! 
ఆనాటి కులభావమది యెట్టులుండెనో 
యీనాటికది మారి యెదిగెనెట్టు? 
తే.గీ. మార్హుమంచికిచోటిచ్చి మరలవలెను 
కాని మారులు పతనమ్ము కనగరాదు; 
స్వార్ధబుద్ధులు చెలరేడి సంఘనీతి 
చెఅచబూనుట సరికాదు తఖుమవలయు!! 


ర్‌రి బాజ్బయి 


పూర్వం కులాలనిర్ణయం ఎలా జరిగిందో దానికి ఇప్పుడు ఎలాంటి 


స్థితివచ్చిందో చూస్తున్నాం. ఆనాడు కులాలవలన ఏం లాభం కలిగిందో ఇప్పుడు 


ఎలా తన్నుకుంటున్నామో చూస్తున్నాం. ఆనాటి సాంఘికపరిస్థితులేమిటో, ఇప్పటి 
స్థితి ఏమిటో చూస్తున్నాం. ఆనాడు కులం అంటే ఏమిటో ఇప్పడేమిటో చూస్తున్నాం. 
మార్చు ఏదైనా మంచికి చోటిచ్చి తవ్చకోవాలి. కానీ మార్చులవల్ల పతనం 
కలుగకూడదు.స్వార్థవరులు చెలరేగిపోయి సాంఫింకననీతిని నాశనం 
చేయకూడదు. 

ఉ . వ్యత్తివిధానముల్‌ తొలగి వేరొకజీవనవ్యత్తమేర్చడన్‌ 
చిత్తములో కులమ్ములను చింతనజేయగనేల? యింకపై 
మొత్తము జాతియంతయును పూర్తిగ నొక్కకులమ్ము పేరిటన్‌ 
సత్తువమాని సాగుట ప్రశాంతతగూర్షును ; సాగుడివ్విథిన్‌ 12 

పూర్వం ఉన్న వృత్తివిధానాన్ని తొలగించి కేవలం కులాలను ద్యష్టిలో పెట్టుకునే 

ఆలోచన ఎందుకుచేయాలి? అలా అయితే జాతిమొత్తాన్ని ఒకే కులంగా నిర్ణయిస్తే 
ప్రశాంతత లభిస్తుంది. 

ఉ . అన్యమతాలపుణ్యమున నందరు నేకముఖాన సాగుచున్‌ 
ధన్యులుగా చరించునెడ దారినితప్పు కులమ్ములేలరా? 
శూన్యచరిత్రకన్న పరిశుద్ధ మనమ్మది మిన్నయౌ గదా 
జన్యువులెల్ల కూడుకొనుజాతికి నింక కులమ్ములేలరా? 13 

అన్యమతాల పుణ్యమా అని దేశప్రజలందరూ ఒకటే భావనతో కదులుతూంటే 

వీరిని దారి తప్పించే పనులెందుకురా? చరిత్రహీనతకంటే మంచి మనస్సు 
గొప్పదికదా! ప్రజల జన్యువులన్నీ కలిసినప్పుడు ఇంకా కులాలు ఎక్కడుంటాయిరా? 


59 బాజ్బయి 


142. యుఖత 


ఉ . దేశభవివ్యమ్‌ యువతదేయగు; వారలు శ్రద్ధబూనినన్‌ 
దేశపురోభివృద్ధి పరిత్యప్తి వహించి రహించి మించు; వా 
రే శివమెత్తి యల్లరి వరించిన దేశము నాశమౌను; జా 
త్యాశయ సంపదల్‌ యువతయందున నున్నవి మేలుకోవలెన్‌ 1 
దేశభవిష్యత్తు యువతమీదనే ఉంది. వారు శ్రద్ధగా పూనుకుంటే దేశం 
వృద్ధిచెందుతుంది. కాదని అల్లరిచిల్లరగా తిరిగితే దేశం నాశనమౌతుంది. జాతి 


ఆశలన్నీ యువతపైనే ఉన్నాయి. 
ఉ . బుద్ధియు దేహశక్తియును పొల్హువహించును యౌవనమ్మునన్‌ 
యుధద్ధముసేయజాలిన, ప్రయోజకులైనను నిప్కియాపర 
త్వాద్ధతి బూనినన్‌ యువకవర్గముదే తగు బాధ్యతౌను; వీ 
రిద్ధర నేలజాలిన గరిష్టులు జాతి పతాక లెయ్యెడన్‌ 2 
యౌవనంలో బుద్ధితోపాటు దేహశక్తికూడా సమర్థవంతంగా ఉంటుంది. 
వారు యుద్దానికి _సిద్ధపడగలవారు. అటువంటివారు నిప్కియాపరత్వంలో ఉ 
ండటం సమర్థనీయం కాదు. ఏరు ఈనేల నేలగల జాతీయపరులు. 
శా. చైతన్యమ్మునకింటిపేరు బలవిస్తార ప్రశస్తాదు లీ 
జాతీయాక్యతి మేని సంపదలు; వైశారద్యపారీణతా 
ఖ్యాతిన్‌ బూనెడి లోహఘంటికలు; సంస్కారమ్ము తోడైన నే 
రీతిన్‌ జాతినిగాచు యోధులగు; వీరేలేక మేలెట్లగున్‌! 3 
చైతన్యం అనేది యువకులకు ఇంటిపేరు. వీరికి ఉన్న విస్తారమైన బలం 


జాతీయ నంవద అని చెప్పాలి. వీరి సామర్థ్యం , శైవుణ్యం అనేవి 


లోహఘంటికలవంటివి. వీరు సంస్కారవంతులైతే జాతిని కాపాడగలుగుతారు. 
వీరు లేనిదే దేవానికి మేలు కలుగదు. 
చం . యువకులు దేశసైనికులు; నాయుస్థానముల్‌ జాతికిన్‌ 
ప్రవిమల బుధద్ధిశాలురు ప్రభావ సమన్వితులెందు జూచినన్‌ 
జవముగలట్టియశ్వములు జాతికి వరలు జీవగజ్ఞలౌ 
నవతకు జోతలిచ్చు పరినామ విశారదు లెల్లవేళలన్‌ 4 
దేశానికి సౌనికులు యువకులే. ఆయువుపట్టు యువకులే. బుద్ధివాలురు 


యువకులే. ఎక్కడైనా ప్రభావాన్నిచూపగలవారు యువకులే. వీరు వేగంగల 


వాజ్మయి 60 


గుజ్టాలవంటివారు. జాతికి జీవగట్జలు. క్రొత్తదనానికి, మార్చుకు ఆహ్వానం పలికేవారు 
యువకులే. 
ఉ . సత్తువతోడ సంస్కృతిని చాటు పతాకలు వీరు; దీక్షతో 
నెత్తరినైన కార్యములనెందును సాధ్యము సేయగల్లు వా 
రొత్తిడినిన్‌ జయించి పటుయుద్యమశక్తిని మీటి మేటియై 
పెత్తనమున్‌ వహింపగల పెన్నిధి వరలు జాతి నేతలున్‌ 5 


యువకులు శక్తిగలవారు. దేశ సంస్కృతిని చాటగలవారు. దీక్షతో ఏపనినైనా 
చేయగలవారు. దేనినైనా సాధించగలవారు. ఒత్తిడిని తట్టుకొని నిలబడగలవారు. 
ఉడ్యమించగలవారు. పెత్తనంచేయగలవారు. వీరే జాతినాయకులు కాగలరు. 
మ . యువమేథావులు జాతికేతనములౌ యుక్తాత్మసంకేతముల్‌ 
భవితవ్యమ్మున పాలనాది విధులన్‌ భాగ్యోన్నతుల్‌ గూర్చు టి 
ప విరాడ్రూవులు చేతనత్వఘనులై భద్రమ్ముచేకూర్చు సై 
న్య వరేణ్యుల్‌ యువశక్తి రక్షకులునై యాకాంటిలన్‌ దిర్జెడిన్‌ 6 
మేథావులైన యువకులు జాతీయపతాకలవంటివారు. దేశానికి తగిన 
చిప్ష్షోలవంటివారు. ముందురోజుల్లో దేశపాలనలో గొప్పవిధులు నిర్వర్తించి 
సౌభాగ్యాన్ని సమకూర్చగల దైవ స్వరూపులు. దేశరక్షణా నిపుణులు. ప్రజలకోరికలను 
తిర్ణగల సౌనికులు వీరే. 
మ. చెడుమార్లమ్మునుబట్టి సంస్కృతిని విచ్చిన్నమ్ముగాజేసి వై 


చెడివారిన్‌ నిలుపంగలేక యువకుల్‌ చెర్లాడుచున్‌ కూర్మి తో 


డ్రడులీలన్‌ గమనింపగా భవిత యే బాటన్‌ ప్రయాణించు చుం 
డెడినో యంచు విచిత్రమయ్మె నిది ఖండింపన్‌ వలెన్‌ పెద్దలున్‌ 7 


మన సంస్కృతిని పాడుచేసేవారిని అడ్డుకోలేక వారికి యువకులుతోడ్డడుతూ 
ఉండటం చూస్తే భవిష్యత్తు ఏమవుతుందో అర్థమవుతోంది. పెద్దలు దీన్ని 
ఖండించాలి. 
మ. మన సంస్కారము నిఛ్చగింపక పరుల్‌ మన్నించు మార్గమ్ములం 
దున బోవన్‌ దలపోయు భావనలు నెంతోహీనమౌ నన్న యో 
చనయున్‌ దోచదు కుట్ట్జకారునకు నీ చందంబు మేల్లాదు; టి 


నిని మాన్ట్సన్‌ వలె నెల్లెడన్‌ మనదియే నేర్వన్‌ విచారింపుడీ ! 


61 బాజ్బయి 


మననంస్కారం వనికిరాదంటూ ఇతరుల దారిని నడవాలనుకునే 
ఆలోచనలు ఎంత హీన మైనవో కుజ్జకారుకు తెలియటంలేదు, ఇది పద్ధతి కాదు. 
టీన్ని మాన్గించి మన పద్ధతుల్ని నేర్దాలి. 
ఉ. చక్కని సంప్రదాయమును సాగగనీయక హీన సంస్కృతిన్‌ 
మొక్కి భుజానకెత్తుకొని మోయుచు హీనతనొందు కర్మ మీ 
కెక్కడిదయ్య? మీ పథము హెచ్చుగుణమ్ముగలట్టిదైన వే 
రెక్కడ దారిలే నటుల హీనతనొందగ సిగ్గులేదొకో! 9 
గొప్పసంప్రదాయాన్ని సాగనీయకుండా, హీనసంస్కృతిని మోసే కర్మ మీ 
కెందు కయ్య్మా? మీ స్వంతమార్లం గొప్పదే అయినా దాన్ని వదిలేసి హీనసంస్కృతిని 
మోయటమెందుకయ్యా 
శా. ఈవిశ్వమ్మునకెల్ల సంస్కృతి విభాగించెన్‌ మహాభారతీ 
దైవాశీర్వ చనమ్మనంగ నది విద్యారూపమో లేక యిం 
కే వేదాద్భుతమో మమత్తరముగా కీర్తింగడించెన్‌ ధరి 
త్రీ వైభోగము భారతీ ఫలమె పేర్మిన్‌ జెందె సత్కీర్తితో!! 10 
ప్రపంచం అంతటికీ భారతదేశమే సంస్కృతిని నేర్చింది. అది దైవాశీర్వచనమో 
లేక మన విద్యాప్రభావమోగాని మొత్తంమీద భారతదేశానికి వశేషఖ్యాతి లభించింది. 
నేడీ భూమండలం ఇంత విఖ్యాతిని పొందటంలో భారతదేశం పాత్ర గణనీయం. 
సీ. యువత ముందున్నచో నుత్తేజమమరును 
నుత్తాహపరులదే యుద్ధజయము 
యోజించగల నేర్చు యువకులకే యుండు 
యువరక్త ముప్పాంగుచుండు నెపుడు 
యురకలెత్తెడిచేవ యువకులసొమ్మగు 
నుద్ధరించెడివారు యువజనాళి 
యున్నతయోజనా యుక్తిశక్తులుగల్లి 
యుద్రేకమునపొంగు యువకులెపుడు! 
తే.గీ. జాతి సంస్కృతి నిలుపు విశాలతరము 
యువతరమ్మగు నిలలోన నోర్దుయున్న 
యువతయే కీర్తిగొని నిల్చి భవితనిచ్చు 


నవసమాజంపు నిర్మాత యువకుడగును !! 11 


వాబ్మయి 629 


ఉత్సాహవంతులైన యువకులు ముందు నిలిస్తే యుద్దాలలో విజయం 
మనకే లభిస్తుంది. యువరక్తం ఉప్పాంగుతూ ఉంటుంది కనుక ఆలోచించగల 
నేర్చు యువకులకే ఉంటుంది. యురకలెత్తేచేవ యువకులకే ఉంటుంది కనుక 
సమాజాన్ని వారే ఉద్ధరించాలి. వారు ఉన్నత మైన ఆలోచన కలిగిఉండి ఉద్రేకంతో 
ఉరకలు వేస్తూంటారు. కనుక జాతి సంస్కృతిని వారే నిలబెట్టాలియువకులు 
ఓర్పుతో వ్యవహరిస్తే వారూ, దేశమూకూడా కీర్తివంతులవుతారు. నవ 
సమాజనిర్మాతలై దేశానికి భవితను తీర్చిదిద్దగలరు. 
మ. మథుపానంబున మేను మన్నగును సంభావింపరాదన్న నీ 
వ్యథ నెవ్వార లెరుంగలేరు; తుది నీవే మట్టియౌవేళ నీ 
కథ నాత్మన్‌ తలపోసి దు:ఖపడి నిష్కాంతిన్‌ వ్యథాపూర్ణ దు 
పష్పృథమున్‌ వడి మృతిన్‌ తరించెదవు దౌర్జాగ్యమ్ము నిన్‌ వడగన్‌ 12 
మథుపానం మంచిదికాదని చెబితే దానివల్ల కలిగే బాథ అర్థం కాదు. 
కానీ చివరికి మట్టిపాలయ్యేటప్పుడు ఆత్మకథను తలచుకొని దు:ఃఖపడి బాథతో 
చనిపోయేనాడు నీ దౌర్జాగ్యం నిన్నువిడిచినప్పుడు నీకు ఈవ్యసనభలితం 
అర్థమవుతుంది. 
సీ . మిట్టమధ్యాహ్ష్హాన నిట్టనిల్వున నిల్సు 
రవికిరణమ్ములీ యువత యనగ 
మానసగంగోత్రి మదినుండి యురికిన 
మహనీయచైతన్య మహిమ యనగ 


ఆంజనేయస్వామి యస్థలితమ్మగు 


నింద్రియశక్తి నార్దించుయువత 
బ్రహ్మస్యష్టి బలమ్ము పదునింపుగానొంది 
రహియించు తేజో విరాజి యువత 
తే. గీ. జవముగల్లిన స్యష్టిబీజమ్ము యువత 
తప్పుదారిన బడినచో ముప్పుకాదె? 
యట్లు నిర్వీర్భమైన నిక్కట్టురావె? 
కనుక నిగ్రహమొక్కటే కలిమి నించు!! 13 
మిట్టమధ్యాహ్నవేళ నిట్టనిలువుగా ప్రనరించు నూర్యకిరణాలవంటి 


ప్రభావంకలవారు యువకులు. మాననగంగోత్రినుండి క్రిందికి ఉరికే 


63 లూ బృయి 


మహనీయమైన చైతన్యం కలవారు యువకులు. ఆంజనేయస్వామివలె అస్థలిత 
బ్రహ్మచర్యాన్ని ఆచరిస్తూ ఇంద్రియశక్తిని సంపాదించు కొనేవారు యువకులు. 
బ్రహ్మస్యష్టిలో పదునైన బలాన్ని నింపుకొని ప్రకాశించేవారు యువకులు. అటువంటి 
జవసత్వాలుగలవారు తప్పుదారినిపడితే ప్రమాదం కదా! వారు నిర్వీర్యులైతే జాతి 
నశించిపోతుంది కదా! కనుక యువకులు నిగ్రహాన్ని అలవాటు చేసుకోవాలి. 
మ. ఒకలక్ష్యమ్మునులేక తోచినటులేదోరీతి వర్తించుచో 
వికలమైజను జాతి పౌరుషము కుంభీపాకమన్నట్లు; నీ 
వొక జాతీయతకున్‌ ప్రతీకవని యెంతో నిగ్రహమ్మూని ని 
ల్వకయున్నన్‌ భవితవ్యమేమగును ? సంభావింపుమా కూర్తితో ! 14 
జీవితానికి ఒక లక్ష్యమంటూలేక తోచినరీతిగా వ్యవహరిస్తే జాతి పౌరుషం 
కుంటువడిపోతుంది. యువకులు ఒక జాతీయతకు ప్రతీకలని గుర్తించి నిగ్రహంతో 
ఉండక పోతే భవిష్యత్తు నాశనమవుతుంది. నిదానంతో యువకుల్లారా 
ఆలోచించండి! 
ఉ. ప్రేమయటన్న మైకమున పిచ్చిదగుల్కొని యాడపిల్ల నె 
మ్మోము గనంగనే యఖిలమున్‌ మరపొందుచు ముందువెన్మ నే 
మేమియు గాంచలేక బ్రతుకే యిక నామెదటంచు గ్రుడ్డిగా 
కాముకడ్యష్టితో జన సుఖాంతమె నీ బ్రతుకీవిధమ్మునన్‌ ! 15 
ప్రేమ అనే మైకంలోపడి పిచ్చివాళ్లై ఆడపిల్లముకం కనిపిస్తేచాలు అన్నీ 
మరచిపోయి ముందూ వెనుకా యేమీ గమనించలేక, ఇక బ్రతుకంతా ఆమెదే 
ననే కాముకత్వం కమ్ముకున్న గ్రుడ్డిబ్రతుకువలన సుఖం కలుగుతుందా? 
ఉ . అల్లరిమూకతో జనుచు నాగడముల్‌ బొనరించుచుండి నీ 


యిల్లును గుల్లజేసుకొను నెంగిలిపోకడ భిక్షపెట్టునా? 
కల్లకబుర్లతో విలువగల్లిన కాలము చూరబుచ్చి నీ 
వెల్లెడ నాశమౌగతిని యెన్నడునైన స్ప్రశించియుంటివా? 16 
అల్లరిమూకతో కలిసి ఆగడాలు చేస్తూ యిల్లుగుల్లచేయటంవల్ల కూడు 
దొరుకుతుందా? కల్లబొల్లికలబుర్లతో విలువైన కాలాన్ని వ్యర్ధంచేసుకుంటూ 


నాశనమౌతున్న సంగతిని ఎన్నడైనా గమనిస్తున్నారా? 
ఉ . నమ్మినబంటులై యువత నాయకులన్‌ మనసారనమ్ముచున్‌ 


సొమ్ములుప్రోగుచేయుచు విశుద్దిగ వారికి నందజేసి వా 


వాజ్మయి 64 


రిమ్ముగ నుద్ధరింతురని నెంతయు నమ్ముచు సేవజేయుచున్‌ 
గమ్మున కాలమున్‌ గడుపగల్లిన మూర్చుడవేమి నీ విటన్‌? 17 
యువకులు నాయకులను నమ్ముతూ ప్రజలనుండి సొమ్ములు ప్రోగుచేస్తూ 


ఆ నాయకులకు అందిస్తూ, వారేదో ఉద్ధరిస్తారని విశ్వసిస్తూ, వారికిసేవచేస్తూ 


కాలంగడపటం గొప్ప మూర్ధత్వం. 
చం . చదువున దృష్టినిల్బరు; విశాలమనస్కత నొందబోరు; నె 
మది గనలేరు సత్యమును; మానుగ తోచునదేది దానినే 
పదనుగ బుద్ధినెంచి బుజువర్తనగాంచగలేక భ్రష్టులై 
మదముగు పొంగుచుందు రిది మంచిది కాదు కుమార గాంచుమా!18 
నేటి యువకులు చదువపై దృష్టి నిలపరు.విశాలమనస్తత్వం అలవాటు 
చేసుకోరు. నెమ్మదిగా నత్యశోధన చేయలేరు.ఏదితోస్తే దాన్నే నమ్ముతారు. 


బుజువర్తనలేదు. గర్వంచేత పొంగిపోతూ భ్రష్టులవుతున్నారు. ఇది మంచిది కాదు. 


SDD cD) 


65 బాబజ్బయి 


15. యువతీ 


ఉ . సున్నితతత్త ఏమింపొదవుచొప్పుగలట్టి సుమాస్రతుల్య వీ 
వన్నది సత్యమౌను; కుసుమాయుధ సంపద నీ విభూషణ 
మ్మెన్నగ నీ ధరాతలము తిన్నగ నీ పరివృత్తిచుట్టుచున్‌ 
కన్నెరికమ్మెరుంగనటు కాంక్షలతో పులకించుచుండెడిన్‌ il 
ఓయువతీ! నీవు సున్నితత్తంగల పూవువంటి సుకుమారివి. కుసుమాలే నీకు 
ఆయుధాలు ఆభరణాలు ప్రపంచం అంతానీచుట్టూ తిరుగుతూ నీపైన ఏవో కోరికలతో 
పులకరిస్తూ ఉంటుంది. 
ఉ. సృష్టిని కాంతయున్‌ కనకపిద్ధియు నెల్లరి వాంఛితమ్ము; యే 
దృష్టియు గాంచబోని యువతిన్‌ పరమాదురమేదురమ్ముగా 
ప్రష్టయె సృష్టిజేసెనిటు; సర్వమెరింగిన తల్లియొకృతే 
యుష్టతనిన్నుగాచుచు వరిష్టత గాంచెడు లోకమందునన్‌ 2 
(ప్రపంచంలో అందరూ కాంతాకనకాలను కోరుకుంటారు. ఎటువంటి అభిప్రాయాలను 
బుజ్జలో ఉంచుకోని యువతులను (ప్రేమతో విధాత సృష్టించాడు. తనకుమార్తె మనసులో 
ఏం ఉందో ఆమెను కన్న తల్లికే తెలుస్తుకొని కాపాడుతుంది. 
శా. సంసారమ్మును చక్కదిద్దగల ధీ సంయుక్త నైపుణ్యముల్‌ 
హంసన్‌ బోలె గుణాగుణత్వ మరయంగా జెల్లు ధీరత్వమున్‌ 
హింసావృత్తినణంచు మాతృమమతా హేమాంశు రేఖావళుల్‌ 
శంసాపూర్వక శీర్షముల్‌ యువతి ! నీ శైలీవిహారమ్మునన్‌ _ 3 
సంసారాన్ని చక్కదిద్దగల ధీమంతురాలు యువతి. గుణాగుణాలను హంసవలె 
(గ్రహించగల చక్కనితల్లి యువతి. హింసా ప్రవృత్తితో చెలరేగే వారికి చల్లనిమాటలనుచెప్పి 
ఉపశమింపజేయగల సాధుశీల యువతి. గొప్ప ఆలోచనావిధానం యువతులకు సొంతం. 
మ. ఒకయింటిన్‌ సరిదిద్దునేర్పుగల హృద్యోదాత్త విస్ఫూర్తి యిం 
తికి మాత్రమ్మె లభించు నామె వలనన్‌ దీపించు నాయిల్లు; వే 


రొక రెవ్వారిటు సేయలేరు; యువతీ ప్రోత్సాహమున్నంత జీ 


విక సౌభాగ్యఫలమ్మునొంది మథురాఖీష్టమ్ములన్‌ దీర్చెడిన్‌! 4 
ఒకయింటిని దిద్దగలిగింది ఆ యింటి ఇల్లాలే. ఆమె వల్ల ఆయిల్లు కాంతివంత 
మౌతుంది. ఆవిధంగా మరెవరూ చేయలేరు. యువతులు ఉత్సాహంగా ఉంటే అందరి 


జీవితాలూ ఆనందమయంగా ఉంటాయి. 


66 న్‌ బృయి 


మ . తనధీశక్తినిజూపి యింటిపనినంతన్‌ దిద్దిజాపించు;,మే 
ల్కొని యర్ణాది విశేషముల్‌ గనుచు చీకుంజింతలేకుండ జీ 
వన యానమ్మొనరించు; నంతటికుటుంబమ్మున్‌ సదాగాచి దీ 
వెనలొందున్‌ యువతీ శిరోమణియె యుత్తేక్షింప దిక్కయ్యెడిన్‌ 5 


ఇంటిలోని యువతి అందరికంటే ముందే మేల్కొని ఆర్థిక విషయాలన్నిటిన్‌ 
చూచుకొంటూ దిగులులేకుండా బ్రతుకు గడిచిపోయేలా బాధ్యతవహిస్తూ 
అందరిబివెనలు పొందుతుంది. 
మ. మహిళాశక్తి మహామహోన్నతము సమ్మానించు నీ లోకమున్‌ 
సహనమ్మన్న పదార్థమీమెయగు నాశావాసమందెల్ల థీ 
సహితమ్రై యలరారు శక్తి మహిళా సౌశీల్చమౌనమ్మ రూ 
ప హితమ్మౌసకల ప్రపంచ జననీభాగ్యమ్మునన్‌ గన్పడున్‌ 6 
మహిళాశక్తి అయేది మహామహోన్నతమౌనది. ఈ లోకమంతా వారిని 
సన్మానిస్తారు. ఓర్చు అంటే మహిళలేనని అందరకూ తెలుసు. దిగ్లిగంతాలలోను 


మహిళాశక్తి గొప్పశీలసంపదకలదని తెలుసు. యావత్రపంచానికీ మహిళలే 
మాత్యదేవతలు. 
మ. జననీ! శక్తి ప్రదిపకారకమునై జన్మాది సుక్షేత్రమై 
ఘనమాత్యత్వ ఫలానుభావ సుమనోకారమ్మునై శుభ్ర చే 
తనకున్‌ పుణ్యగుణానురూప ధరణీ తత్త్వమ్మునై సుప్రశాం 
తిని లోకమ్మున నింపు తల్లివిగదే స్త్రీమూర్తి చింతామణి! 7 
అమ్మా! శక్తి స్వరూపిణివికదా తల్లీ నీవు! సకలజీవుల జన్మానికీ నీవు 
సుక్షేత్రమైనదానవు. మాత్యత్వఫలాలను అందించేదానవు. గొప్టచైతన్యవంతురాలవు. 
పుణ్యాత్మురాలవు. భూమాతవంటి ఓర్చుగలదానివి. నీవు అందరి ఆశలను తీర్చే తల్లివి 
కదా! 


ఉ . సృష్టికి మూలకారణము చేతనగల్లిన మాత్యమూర్తియే 
కష్టములోర్చి బిడ్డ్ణలసుఖమ్మునకై పలు బాధలొంది సం 


క్లిష్ట దశన్‌ పరాక్రమమొకింత ప్రదర్శనజేసి తేర్చు ను 


త్క్కృష్ట ధరాధిదేవత సుధీ విభవాంబుధి తన్వి యిధ్ధరన్‌ 8 


సృష్టికి చైతన్యవంతురాలయిన మాత్యమూర్తియే మూలకారణం. తాను 
ఎన్నిబాధలనుభ వించినా బిడ్డలసుఖాన్ష్నే కోరుకుంటుంది. బాధలు హెచ్చినప్పుడు 
తిరగబడగలిగింది కూడా మహిళయే. అమృతకలశంవంటి మహిళామణియే లోకంలో 


వాజ్మయి 67 


ఆరాధ్యదేవత 


చం . పురుషుని జన్మకారణము బుద్ధిప్రదాతయు ప్రాణదాతయున్‌ 


తరుణియెగాని వేరొకరు ధారుణిలేరుమహాత్తులందరున్‌ 
సురుచిర మాత్యదేవత విశుద్ధమనోగతి సంస్కృతీ ఫలం 
బరసినవారలే జనని యంకమె వారల వృద్ధిహేతువా ! 9 


పురుషునికి జన్మ నిచ్చినా, బుద్ధినిచ్చినా, చివరకు ప్రాణాన్షిచ్చినా మహిళయేగా! 
వంరొకరు కాదు. మహాత్ములందరూ మాతృదేవత ఆశీర్వచనంచేత 
త్రమగుణాలనుపాొంది జన్మించినవారే. 
మ. పరమాత్ముండగు పూరుషుండు ప్రక్యతీభావమ్ము నీ మాతయౌ; 
తరుణీలాలనచేతనే పురుషసౌందర్యమ్ము శోభిల్లు, నం 
దరు తల్లుల్‌ ప్రసవించినంత కడు నుత్చాహమ్ముజూపించు; సం 


బరమెంతైనను మాత్యదేవతదియే భాగ్యమ్మిలన్‌ శోభిలన్‌ 10 


పరమాత్ముడు పురుషుడు. గృహంలోని యువతి ప్రకృతిస్వభావం కలది. 
ఈ తరుణీ లాలనచేతనే పురుషుని సౌందర్యం శోభిలుతుంది. తల్లివంటి 
యువతులు ప్రసవించిన తరువాత మహోత్తాహాన్ని ప్రదర్శిస్తారు. ఈ సంబరమంతా 
మాత్యదేవతలదే కదా ! 
ఉ . జన్మమునిచ్చు తల్లియె కృశాననురూపముదాల్సి ప్రాణమున్‌ 
దున్మును ధర్మదేవతను దూరినచో! నరకాసురుండు తా 
నువ్మదమొంది తూలగ ననుంగు సుతుండనియైన లేక వే 


గన్‌ మృతుజేసె సాత్రజితి! కాంత లుదారులె ధర్మచింతనన్‌!! 11 
ధర్మాన్ని అపహాస్మంచేస్తే జన్మనిచ్చిన తల్లికూడా యమునిరూపంతో ప్రాణాలు 
తీస్తుంది. నరకాసురుడు మదంచేత ధర్మాన్ని త్యణీకరిస్తే తన కుమారుడనికూడా 
చూడకుండా సత్యభామ అతణ్ణి యమపురికి పంపింది. ధర్మరక్షణలో స్త్రీలు బాధ్యతతో 
వ్యవహరిస్తారు. 
చం . మహిషుడు కండకావర ప్రమాదముతో జగమెల్ల చెండుచున్‌ 
విహితమెరుంగకుండ జనభేదనమున్‌ పొనరించువండ లో 


క హితమొనర్హ శక్తి యతగానిని ద్రుంప దశావతారముల్‌ 
సహనముతో ధరించి యమనన్నిధి కంపెను వానినొంచుచున్‌ 12 
మహిషాసురుడు బలగర్వంతో లోకాలన్నిటిని బాధిస్తుంటే , మంచీచెడూ 


68 లా బృయి 


చూడకుండా ప్రజలను చీల్చి చెండాడుతుంటే లోకులకు మేలుచేయదలచి 
శక్తిస్వరూపిణి దశావతారాలు ధరించి వాణ్ణి యమలోకానికిపంపింది. 
ఉ . దుష్టములైన చట్టములతో మును నాంగ్లకిరాతకాథముల్‌ 
భ్రష్టవిధాన దుర్భర దురాక్రమణమ్మొనరించువేళ నా 
దుష్టుల రూన్సిలక్షి తనదోర్టల కీలల కాహుతిచ్చి వై 
శిష్ట చరిత్రనిల్చై! గుణశీలురుదారులు యాడువారలే! 13 
దుర్మార్గపు చట్టాలతో ఆంగ్లేయులు మనల్షి పాలించినవేళ వారి భ్రష్టపాలనను 
దునుమాడుతూ రూవన్సలక్షి వారినెదిరించి చాలామందిని హతమార్చి గొప్ట చరిత్ర 
స్యష్టించింది. ఆడువారు తలచుకొంటే ఎంతటివారినైనా మసిచేయగలరు. 


ఉ . భారతజాతికిన్‌ పితగ బంధురఖ్యాతినిగన్న గాంధి కో 
పారుణ మూర్తియై చెలగునయ్యెడ కస్తురిబా యుపాయ సం 
బారమెరింగి సత్సమను వాడిశరాయుధశక్తినిచ్చుచున్‌ 
దారినిజూపె! నే మగని ధన్యత మానిని తెల్వియేగదా! 14 
భారతజాతిపిత అని పేరుపొందిన మహాత్మాగాంధి ఎప్పుడైనా తనపై కోపం 
చూపిస్తే భార్యయైన కస్తూరిబా గాంధీ ఉపాయంగా సత్యాగ్రహం చేసేది. ఆ రకంగా 


మున్ముందు గాంధీ సత్యాగ్రహం చేయటానికి కస్తూరిబా దారిచూపింది. మగవాడ 
ఏ పనిలోనైనా సఫలీక్యతుడు కావాలంటే అందుకు అతనివెనుక ఒక మహిళ 
ంటుందనే విషయానికి ఇది గొప్పఉదాహరణ. 
శా. ఆండ్రున్‌ బిడ్డలుదెచ్చు కీర్షియని పద్యంబొప్పగా జెప్పె నె 
వ్వండ్రో కాసుల సత్కవీంద్రుడది యుద్దాటించునట్లియ్యెడన్‌ 
గుండ్రాకాశము భూమియందుగల శ్రీగోవిందుకున్‌ లక్ష్మిని 
వ్వండ్రా కానుకగానటన్న కథ తద్భావంబు రూపించెడిన్‌ 15 
“ఆండ్రు బిడ్డలుదెచ్చు ప్రఖ్యాతిగాని మొదటినుండియు నీవు దామోంరు 
డవె” అనిఆంధ్రనాయకశతకంలో కాసులపురుషోత్తమకవి యేనాడో చెప్పినట్లు 
ఒగా అశరీరవాణి భూలోకంలో వెలసిన శ్రీవేంకటేశ్వరునికి లక్ష్మిని కానుకలుగా 
ఇవ్వండని ఆదేశించిన కథావిధానంలో ప్రధానభూమిక శ్రీమహాలక్ష్మిదే. ఆఆమ్మ 
వారే లోకంలోని యువతీలలామల స్వరూపం. 


జట 


